ISSN 2551-3978 


7, సంచిక 3 (మా. 20 


వై సంవ 


ఉర 


జోన్‌ ఇథి 


వైద్యం అందుతోందా? 
“గాంధీలో సీఎం ఆరా 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
అరవింద్‌ కుమార్‌, ఐఎఎస్‌ 


చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 


ముఖచిత్రం 
ఏడేండ్ల వైభవం 
రెండవ కవర్‌ 
సీఎం గాంథి హాస్పిటల్‌ సందర్శన 
మూడవ కవర్‌ 
నేనున్నా. భయం వద్దు! 


నాల్గవ కవర్‌ 
లాక్‌డౌన్‌ దృశ్యాలు 
విడి ప్రతి: రూ.20 
సంవత్సర చందా: రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్జ్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 
ముద్రణ 
శ్రీ బాలాజీ గ్రాఫిక్స్‌ 
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ - 500 044. 


రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 


తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 


http//magazine.telangana.gov.in 
e-magazine:http//ipr.tg.nic.in 
email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


మిం 


ఒక విశ్వాసం... ఒక భరోసా ! 


అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న 
తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ళు పూర్తిచేసుకొని నిండైన ఆత్మవిశ్వాసంతో ఎనిమిదవ 
వసంతంలోకి అడుగు పెడుతున్నది. తెలంగాణ రాష్టం ఏర్చదేనాటికి ఉన్న పరిస్థితులకు 
నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది వాస్తవం. రాష్ట్ర అవతరణ నాటినుంచి 
ఈనాటి వరకూ సాగిన విజయ ప్రస్థానమే ఇందుకు నిదర్శనం. 

నూతన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే చారిత్రక ప్రస్థానంలో ఎన్నో 
ప్రతిబంధకాలు, అవరోధాలు, సమస్యలు, సవాళ్ళు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, 
వాటన్నింటినీ అధిగమించి పురోగమించగలిగాం. నాటి ఉద్యమ సారధి, నేటి మన 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిరంతర (శమ, మేథోమథనం, దార్భనికత, దూరదృష్టి 
రాష్ట్రాన్ని విజయపథం వైపునడిపిస్తోంది. అందుకే ఏడేళ్ళ ప్రాయం గల తెలంగాణ రాష్ట్రం 
ఏడుదశాబ్దాల వయసున్న రాష్ట్రాలతో పోటీపడటమేగాక, అనేక రంగాలలో దేశానికే 
ఆదర్శంగా నిలువగలిగింది. 

రాష్ట్ర ప్రగతిరథం సజావుగా సాగుతున్న తరుణంలో కరోనా రూపంలో ఊహించని 
విపత్తు మానవాళిపై దాడిచేసింది. కరోనా ధాటికి పెద్దపెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలే 
అతలాకుతలమవుతున్నాయి. కరోనా ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడింది. 

ఇటువంటి విపత్మర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు రక్షించడంతోపాటు రాష్ట్రం ఆర్థికంగా 
దెబ్బతినకుండా కూడా రాష్ట్రప్రభుత్వం ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కరోనా 
రెండవ దశలోనూ ఎదురవుతున్న సవాళ్ళను ధైర్యంగా అధిగమిస్తూ, (ప్రజలకు 
అండదండలు అందిస్తోంది. డబ్బుకన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావిస్తున్న 
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తీసుకున్న చర్యల ఫలితంగా కరోనా కేసుల విషయంలో, 
మరణాల విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చిచూస్తే, తెలంగాణ రాష్ట్రం ఎంతో 
మెరుగైన దశలో దర్శనమిస్తోంది. 

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అమలుచేస్తోంది. ఇంటింటికీ 
జ్వర సర్వే నిర్వహించి మెడికల్‌ కిట్లు అందజేస్తూనే, కరోనా పరీక్షలను మరింత 
పెంచుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎవ్వరూ సాహసించని రీతిలో ముఖ్యమంత్రి 
కె. చంద్రశేఖర రావు స్వయంగా హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానా, వరంగల్‌లోని 
ఎం.జి.ఎం దవాఖానాలను సందర్శించి, అక్కడ ఐ.సి.యులో చికిత్స పొందుతున్న 
రోగులతోనూ, వైద్యులు, ఇతర సిబ్బందితో స్వయంగా మాట్లాడి, వారి సాధకబాధకాలను 
అడిగి తెలుసుకున్నారు. “మీకేం కాదు..మీరు పూర్తిగా కోలుకుంటారు. మీ వెనుక నేనున్నా” 
అంటూ రోగులకు, “క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి సేవచేస్తున్న మీకు ఏ 
సమస్య వచ్చినా మీకు సంపూర్ణ సహకారం అందిస్తా”నని వైద్యసిబ్బందికి ముఖ్యమంత్రి 
భరోసా ఇవ్వడం రోగులకు, వైద్యులకు కొండంత బలాన్ని ఇచ్చింది. 

కరోనా కోరల నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ, తెలంగాణ ప్రజానీకం 
అందరికీ రాష్ట్ర అవతరణోత్సవ శుభాకాంక్షలు. 


తెలంగాణ | ౩ | జూన్‌ 2021 


కరోనా రోగులకు 
కేసీఆర్‌ పరామర్శ 


పదయోగి పీవీ 


తెలంగాణ వైభవం ర్‌ 

స్వపరిపాలన.. సుపరిపాలన 6 

ఏడేండ్ల ఇంద్రధనస్సు 14 
జాతిరతనాలు 24 
టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ సభ్యుల నియామకం 27 
ఆదుకుంటున్న అన్నపూర్ణ - జ్వర సర్వే 28 
ధాన్యాగారం మన తెలంగాణ 32 
విద్యలో వినూత్న మార్పులు 34 
ప్రగతి పథంలో టీఎస్‌ఐఐసీ 88 
కరోనాను జయించే దివ్యాస్రాలు 42 
పది విశ్వవిద్యాలయాలకు సారథులు వీరే... 45 
మహామంత్రి పీవీ 46 
అణుశక్తియుతం చేసిన పీవీ 48 
వ్యక్తిత్వ యోగి 51 
తెలంగాణ గిరిజన మ్యూజియం ర్‌తి 


తెలంగాణ | 4 | జూన్‌ 2021 రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


ఆ మద్దూరి రామ్మూర్తి 


ఇదికద రాష్ట్రమన్న... జనియించిన వారికి భేద భావముల్‌ 
వెదకిన కానరావు..తమ వృత్తులె దైవ సమానముల్‌.... సదా 
వదనమునందు నున్మితము వర్ణిలగా తమ తోటివారికిన్‌ 
ముదమున నేవజేయు వరి వూర్ణులు మా తెలగాణ సోదరుల్‌ 


పోతన సోమనల్‌ మురివించి మరిపించి 
నతృవీశ్వరులౌచు సాగినారు 
కాకతీయ నృవులు ఘనయుద్ధ వీరులై 
విక్రమాటోపమ్ము పెంచినారు, 
సమ్మక్క... నారక్క. నర్వాయి .. ఐలమ్మ 
అనువు లొడ్డుచు కీర్తి నలదినారు, 
కళలపై యెనలేని గౌరవమ్మును చూవి 


సరనులు కొందరు వరలినారు, ఆసరా వథకమ్ము నందించి వృద్దుల 
సాపొలీ సంస్థలెన్నియో జ్ఞాన మార్గ దివ్వాంగ కోటికి దీప్తి బెంచె.... 
గాములుగ నిల్చి రాష్ట విఖ్యాతి బెంచ మిషను భోరథన్‌ వెటివించి వల్లెలన్‌ 


కరకాం న్ఫూర్తితో తేజరిల్లి (త్రాగునీటి నొసంగి తనర జేనె.... 
అల మిషన్‌ కాకలీయాఖ్యనునృుష్షించి 


నీటితో చెబువుల నింవివేసె, 
గురుకుల శాలలన్‌ వరునతో నెలకొల్తి 


నా తెలంగాణ గణ్యయి ఖ్యాతిగాంచె 


ఆస్థాన కవియౌచు నలరు దాళరథికి విద్యార్థులకు మంచి విద్య వంచె 
కెదండ లొసగిన జ్ఞానులార! ఒకటేమిటి తెలువగా లెక్కలేని 

జ్ఞాన వీఠాన కాలూను ని. వాం వథకములనిచ్చి రాట వైభవము పెంచె 
న విరిదండ లొనగిన వేత్తలార! నా తెలంగాణ కోటి రత్నాలదీణ 
ఠీవితో వెలుగొందు వీ. వి. నృనింహుని చపల వము వరన 

రకల చెంతన ఓ గుణాఢ్యులార ! యముత తెలగాణ కియ్యెద నంజులింతు. 
కల్వకుంట కులాబ్దు ఘను చంద్రశేఖరు 

వీఠమెకించిన Seer | మంచి మనస్సు, మాథ్వికి నమమ్ము వచస్సు, నితాంబుజాత తు 
ఉత మయా Gao Gh మా ల్యాంచితమౌ యశస్సు, దరవోన విభానితమౌ మవాస్సు, 
ధన్య గుణులంచు నెంచెద. తల్లివంటి శోధించినదౌ వయన్సు, గణుతింవగ జ్ఞాన సదస్సు, అద్దిరా! 
CTE అపాయం కన యెంచగ చంద్రశేఖరుడు వుథ్వని మించెను ముఖ్యమంట్రియి.... 


వేర లెవ్వారలిక మీకు మీరెసాటి 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక తెలంగాణ | 5 | జూన్‌ 2021 


తెలంగాణ 


= 


మా శర్త 


తెలంగాణ జయపథంలో దిగ్విజయ దుందుభి మోగిస్తూ దూసుకెళ్తోంది. 
దీనికి భూమిక, పూనిక, ఏలిక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 
కెసిఆర్‌ నాయకత్వంలో 2014 జూన్‌ 2వ తేదీనాడు 'తెలంగాణ” ప్రత్యేక 
రాష్ట్రంగా ఏర్పడింది. నేడు సప్త వసంతాలు పూర్తి చేసుకొన్న గొప్ప సందర్భం, 
గొప్ప సంరంభం. 

ఒకప్పుడు, షోడశ మహాజనపదాల్లో దక్షిణాదిలోనే ఏకైక మహాజనపదంగా 
భాసించిన గొప్ప ప్రాంతం తెలంగాణ. చరిత్రలో ఎందరో మహారాజులు ఈ 
భూమిని పరిపాలించారు. బహుముఖ వైభవాలకు నెలవుగా ఈ నేల 
విలసిల్లింది. గొప్ప చరిత్రను వశం చేసుకుంది. రాచరికపు వ్యవస్థ నుంచి 
ప్రజాస్వామ్యం వైపు సాగిన పరిపాలనా పయనంలో, నేడు స్వపరిపాలన, 
సుపరిపాలనతో తెలంగాణ జయకేతనం ఎగురవేస్తోంది. ఈ ఏడేళ్లలో వందేళ్లకు 
మించిన ప్రగతికి పునాదులు ఏర్పడ్డాయి. పూర్వ వైభవాన్ని పునఃలిఖిస్తూ, అపూర్వ 
ప్రాభవాన్ని ఈ పుడమికి దత్తం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ గొప్ప 
పథకాలను రచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి. 
ఈ భాగ్యం భాగ్యనగరికే పరిమితం కాక, పల్లెపల్లెలో వెలుగుపూలు పూస్తు 
న్నాయి. సర్వసంపదలకు నిలయంగా, సంపన్న రాష్ట్రంగా తెలంగాణా పునర్ని 
ర్మాణం శరవేగంగా జరుగుతోంది. 

ప్రగతి ఏ ఒక్కరి సొత్తు కాక, ప్రతి ఒక్కరికీ దక్కే కృషి అమేయంగా జరుగు 
తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ రూపకల్పన చేసిన కొత్త పథకాలు సామాన్య 
మైనవి కావు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా వీటిని అనుసరించి, 
ఆచరించాలని చూస్తున్నాయి. 

తెలంగాణలో నేడు భూమి బంగారాన్ని మించిపోతోంది. “బంగారు 
తెలంగాణ” అనే మాటను కూడా దాటిపోతోంది. వేలరూపాయల్లో ఉండే ఎకరం 
భూమి ఇప్పుడు లక్షలు, కోట్లు దాటుతోంది. ఈ నేల విలువ ఇంతగా 
పెరగడానికి కారణం ప్రభుత్వం చేపట్టిన పథకాలు. యాదాద్రి గొప్ప ఆధ్యాత్మిక 
పర్యాటక కేంద్రంగా మహా నిర్మాణం జరిగింది. దీనికి కర్త, కర్మ, (క్రియ 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని జగతి మొత్తం గుర్తించింది. సంక్షేమం, అభివృద్ధి, 
సుపరిపాలనకు సమాంతరంగా సంస్కృతికి, సంప్రదాయానికి, భారతీయతకు 
అగ్రతాంబూలం ఇచ్చే పరిపాలకుడిగా కెసిఆర్‌కు విశేష ఖ్యాతి దక్కుతోంది. 
అందుకు సజీవ ఉదా హరణలు మన కళ్లెదుట ఎన్నో ఉన్నాయి. యాదాద్రి 
అనగానే తరతరాలకు కెసిఆర్‌ గుర్తుకు వచ్చి తీరుతారు. ఇది ఎవ్వరూ చెరపలేని 
ఖ్యాతి. 2017లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ 
జాతి ఖ్యాతి అంబరచుంబితంగా ఎగసిపడింది. ‘తెలంగాణ అంటే తెలుగుదేశం 
అని అర్థం. (తెలుంగు + ఆణెం = తెలుగు + దేశం) ఆ పదం అక్షరాలా, 
అణువణువునా ఆ సభల్లో ప్రతిఫలించింది. “తెలుగదేల యన్న దేశంబు తెలుగు, 
ఏను తెలుగు వల్లభుండ” అన్న శ్రీకృష్ణదేవరాయలవారి పదాలు ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదాలలో, పథాలలో ప్రతిధ్వనించాయి. ఈ సభకు 
సుమారు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు భాష, 
సాహిత్యం, సంసృతి, చరిత్రలోని అన్ని పార్య్వాలు సమగ్రంగా ఆవిష్మార 
మయ్యాయి. ఈ ఉత్సవాల ఫలితంగా తెలుగు వికసించడమే కాక, తెలంగాణ 
సారస్వత వైభవం విశ్వవ్యాప్తంగా విరాజిల్లింది. 

2015లో, జగదాశ్చర్యకరంగా నిర్వహించిన “అయుత చండీ మహా 
యాగంి లోక కల్యాణ యోగంగా సాగడమే కాక, పూర్వ చక్రవర్తుల 
సంప్రదాయ ఘనతను ఈ తరాలకు గుర్తుచేసింది. ఆధునిక కాలంలో, ఇంత 
ఘనంగా, ఇంత స్ఫుటంగా ఎవ్వరూ నిర్వహించలేదన్న 
ఖ్యాతి తెలంగాణకు, రాష్ట్ర పాలకుడైన చంద్రశేఖరరావుకే 
దక్కింది. నభూతో న భవిష్యతి అంటూ ఎందరో పెద్దలు 
శ్లాఘించారు, దీవించారు. ఈ ఏడేళ్ల పాలనలో శాంతి 
సౌభాగ్యాలు రాజ్యమేలాయి. క్రైమ్‌ రేటు గణనీయంగా 
తగ్గింది. మత, సామాజిక వైషమ్యాల దాఖలాలు లేవు. 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ నివసించే, 
జీవించే ఆంధ్ర ప్రాంతీయులకు కష్టనష్టాలు, అవమానాలు 
తప్పవని, రాష్టం నుంచి తరిమేస్తారని, పారిపోవాల్సి 
వస్తుందనే పుకార్లకు చీటీ చెల్లిపోయింది. సర్వజనులు 
సోదర భావంతో మెలిగే వాతావరణమే సర్వత్రా దర్శన 
మిస్తుంది. 

పోలీసింగ్‌ చాలా చక్కగా ఉంది. పోలీస్‌ యంత్రాం 
గానికి పూర్తి స్వేచ్చ దక్కింది. ఆధునిక సాంకేతి కతను 
అందిపుచ్చుకొని, పౌర రక్షణలో, శాంతి భద్రతలను 
కాపాడడంలో, వృత్తినైపుణ్యాలను చాటి చెప్పేలా, తెలం 
గాణ ప్రభుత్వం పోలీసులకు అన్ని హంగులను సమకూర్చింది. జీత భత్యాలను 
పెంచి, ప్రోత్సాహకంగా ఊతమిచ్చింది. మహిళల రక్షణలో “ర్న టీమ్స్‌” స్థాపన 
సరికొత్త ప్రయోగం. అడుగడుగునా నిఘానేత్రాలు ఉన్నాయనే సంకేతం తప్పు 
చేయాలనే దురాలోచన ఉన్నవారికి భయాన్ని సాధారణ పౌరులకు అభయాన్ని 
ఇస్తోంది. 

తెలంగాణలో కరెంటు కష్టాలు అనేవి దివిటీ వేసి వెతికినా కానరావు 
అన్నట్లుగా విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో 
కనిపించే నిరంతరమైన వెలుగులు దానికి అద్దంపడతాయి. ఇది గతంలో 
ఎన్నడూ లేని గొప్ప ప్రగతి. కెసిఆర్‌ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పడానికి 
ఎన్నో దృష్టాంతాలు అడుగడుగునా ఉన్నాయి. ఈ ఏడేళ్ళలో నిర్మాణం చేసిన 
ప్రతి పథకమూ అమృతగుళికయే. 'రైతుబంధు అందించిన మేళ్లు అన్నీఇన్నీ 
కావు. వ్యవసాయం కోసం పెట్టుబడిని నగదు రూపంలో అందించి, ప్రతి రైతు 


పక్కన మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వడమే కాక, 
వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి బలమైన 
పునాదులు వేసిన గొప్ప పథకం రైతు బంధు”. ఈ పథకం 
తెలంగాణ ప్రభుత్వానికి దేశవ్యాప్త ఖ్యాతిని అందించింది. 
“గురుకుల విద్యా విధానం) గొప్ప మలుపు. ఈ విద్యా 
లయాల్లో చదువుకుంటున్న పిల్లలు కార్పొరేట్‌ స్కూళ్ళకు 
మించిన ప్రతిభతో ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. కార్పొరేట్‌ 
స్కూల్స్‌లో చేరడం సామాన్యుడికి గగనకుసుమం. లక్షల 
ఫీజులు ఎవ్వరు కట్టగలుగుతారు? ఎవరో కొందరు 
కోటీశ్వరులు తప్ప. చదువు, భోజనం, వసతి అన్నింటినీ 
ఉచితంగా పొందుతూ, మెరికల్లాంటి విద్యార్థులు భావి 
భారత నిర్మాతలుగా తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థలో 
తయారవుతున్నారు. వీరందరూ బడుగు బలహీన వర్గాల 
బిడ్డలే కావడం విశేషం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో 
విజయం సాధించగలిగిన నిపుణత, సెంట్రల్‌ యూని 
వర్సిటీ, నల్సార్‌ మొదలైన (ప్రతిష్టాత్మక విశ్వ విద్యాల 
యాల్లో ప్రవేశం పొందగలిగిన ప్రవీణత, క్రీడలు, లలిత 
కళల్లో అద్భుత మైన విన్యాసాలు చేయగలిగిన ప్రదర్శక 


ఘనత తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థలో అందు 
తోంది. ఆదర్శానికి నెలవుగా తెలంగాణ ప్రభుత్వం 
తీర్చిదిద్దిన మహాసౌధం ఈ విద్యా విధానం. తెలంగాణలో 
ఫార్మా రంగం మారుత వేగంగా దూసుకెళ్తోంది. 

బల్క్‌ డ్రగ్‌ క్యాపిటల్‌గా, వాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరా 
బాద్‌ ఖ్యాతి ప్రపంచపటంపై రెపరెప లాడుతోంది. రాష్ట 
మంత్రివర్యులు కల్వకుంట తారక రామరావు మానస 
పుత్రికలలో (బ్రెయిన్‌ చిల్లన్‌) ప్రధాన స్రవంతిలో నిలిచేది 
“హైదరాబాద్‌ ఫార్మా సిటీ. ఈ ప్రాజెక్ట్‌ సంపూర్ణ నిర్మాణం 
పూర్తయిన నాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా 
స్యూటికల్‌ పార్క్‌గా విఖ్యాతి గడించి తీరుతుంది. దివ్య 
బెషధాలకు కేంద్రంగా నిలవడమే కాక, లక్షలమందికి 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 7 | జూన్‌ 2021 


ఉపాధిని కల్పించే వ్యవస్థలలో ఇది ముందు వరుసలో ఉంటుంది. 
నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (ఎన్‌ఐ 
ఎంజెడ్‌)/గా 2019లోనే భారత (ప్రభుత్వ గుర్తింపును 
పొందింది. తెలంగాణ ప్రభుత్వ కీర్తికిరీటంలో కలికితురా 
యిగా హైదరాబాద్‌ ఫార్మాసిటీ విలసిల్లి తీరుతుంది. 

ఐటి రంగం అంచనాలనుమించిన (ప్రగతి పరుగులు 
పెడు తోంది. 'టీ-హబ్‌ ఒక వినూత్న ప్రయోగం. 
యువత కలలు సాకారమవ్వడానికి సంకల్పించిన విశేష 
మైన ప్రాజెక్ట్‌. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టీ హబ్‌ 
భవనం నిర్మాణమైంది. ఇది జగద్విఖ్యాత పారిశ్రామిక వేత్త 
రతన్‌ టాటాను సైతం ఎంతగానో మురిపించిన ప్రాజెక్ట్‌. 
తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా, ఇండియన్‌ స్మూల్‌ అఫ్‌ 
బిజినెస్‌, (ట్రిపుల్‌ ఐతీ, నల్సార్‌ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాలయాలు, 
మరి కొన్ని సుప్రసిద్ధమైన కంపెనీల సహకారంతో ఏర్పాటు చేసిన టీ హబ్‌ 
స్టార్టప్‌లకు కొండంత అండ. ఆలోచనతో రండి... ఆవిష్కరణతో వెళ్ళండి.. 
అనే నినాదం అక్షరాలా నిజం చేసే ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా స్టార్టప్‌లను 
ఒకే గొడుగు కిందకు తెచ్చే విశిష్టమైన వేదికగా తెలంగాణ ప్రభుత్వ ఖ్యాతిని 
సమున్నతంగా నిలబెడుతోంది. 

నల్గొండ అనగానే మొన్నటి వరకూ ఫ్లోరైడ్‌ సమస్యే గుర్తుకువచ్చేది. 
తెలంగాణ ప్రభుత్వం ఈ భూతాన్ని తరిమికొట్టి చరిత్రలో నిలిచిపోయింది. ఇది 
మామూలు విజయం కాదు. ఒకప్పటి తెలంగాణ వేరు. నేడు మనం చూస్తున్న 
తెలంగాణ పూర్తిగా వేరు. నీరు, నిధులు, నియామకాలు మూడు అంశాలు 
విజయపరంపరలో మునుముందుకు సాగుతున్నాయి. యావత్తు తెలంగాణ 
నేలలో సాగుకు పుష్మలంగా నీరు అందుతోంది. తాగునీటి కష్టాలు తీరుతు 
న్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఆశయం 
పునాదిగా రచించిన పథకం “మిషన్‌ భగీరథ). తెలంగాణలోని ప్రతిపల్లెలో 
నూటికి నూరు శాతం స్వచ్చమైన నీరు అందుతోందనే కితాబును ప్రభుత్వం 
దక్కించుకుంది. తాగునీటి సమస్యను తీర్చడం, స్వచ్చమైన మంచినీరు 
అందించడం, ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటు చేయడం లక్ష్యాలుగా నిర్మాణ 
మైన “మిషన్‌ భగీరథ) చరిత్రలో నిలిచి పోయే పథకం. 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం” దేశంలోనే తలమానికమైన మహా పథకం. 
తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్‌ ఇది. 
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్లీ స్టేజ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌. తెలంగాణ 
ముఖ చిత్రాన్ని సమున్నతంగా, సమగ్రంగా మార్చే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడం 
ముఖ్యమంత్రి కెసిఆర్‌ దార్శనికతకు, ధైర్యానికి, భూమిభక్తికి ఆకసమంత 
నిదర్శనం. ప్రభుత్వం చేపట్టిన “మిషన్‌ కాకతీయ” అపూర్వమైన యజ్ఞం. రాష్ట్ర 
మంతా చెరువులు, కాలువలు, జలకళతో కళకళ లాడాలనే పవిత్రమైన సంక 
ల్పానికి ఈ పథకం నిలువుటద్దం. శ్రీకృష్ణ దేవరాయలు, కాకతీయ రాజులు 
మొదలైన ఉత్తమ చక్రవర్తుల జీవిత చరిత్రలను చదివితే చెట్లు నాటించెను, 
చెరువులు తవ్వించెను అనే విశేషాలు కనిపిస్తాయి. అవి నిన్నటి వరకూ పాఠ్య 
పుస్తకాలకే పరిమితమైన విషయాలు. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో అనేక 
రాయల చెరువులు దర్శనమిస్తాయి. తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయులు 
పాలించిన సమయంలో ఎన్నో కాలువలు తవ్వించారు. ఆ మహా చక్రవర్తుల 
స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొప్ప పథకం ఇది. దశాబ్దాలుగా 
ఎన్నో వేల చెరువులు పూడుకుపోయాయి. ఈ పథకం ద్వారా వాటి పునరుద్ధరణ 
జరిగి, ఈ నేలంతా సస్యశ్యామల మవుతుంది. మన ఊరు - మన చెరువు, 


అని గర్వంగా చెప్పుకునే ఈ ప్రాజెక్టుకు ప్రారం 
భించిన తొలి నాళ్ళల్లోనే గొప్ప పేరు వచ్చింది. 
తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విభిన్న ఏశెష్ష 
వినూత్న పథకాలకు ఆలవాలంగా నిలి 
చింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయక 
త్వంలో, ఆధ్వర్యంలో, కనుసన్నల్లో 
యావత్తు మంత్రి మండలి, అధికారగణం, 
యంత్రాంగం ప్రతి పథకాన్ని దిగ్విజయ 
పరంపరలో నడిపిస్తున్నాయి. ఈ ఏడేళ్ల 
పాలనలో వెనుక బాటు తనం అనే మాట కని 
పించకుండా, వినిపించకుండా ఏటో వెళ్లిపోయింది. 
తెలంగాణ పల్లెసీమల ప్రగతికి జతగా హైదరాబాద్‌ నగర 
విఖ్యాతి మరింతగా విశ్వ వ్యాప్తమయ్యింది. ట్రీ సిటీగా 
హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. 
ప్రపంచంలోని 63 దేశాలలో, భారతదేశం నుంచి ఈ 
ఘన గౌరవాన్ని దక్కిం చుకున్న ఏకైక నగరం హైదరాబాద్‌ 
కావడం దేశానికే తలమాణికం. 
ఈ ఘనత ఆషామాషీగా దక్కింది కాదు. చెట్లను 
నాటడంలో, పోషించడంలో, విస్తరించడంలో తెలంగాణ 
ప్రభుత్వం నిర్మాణం చేసిన గొప్ప వ్యవస్థ ప్రధాన కారణం. 


ఇందులో గొప్ప ప్రణాళిక, కృషి, హృదయం దాగివు 
న్నాయి. అన్ని రకాల ప్రజలు జీవించడానికి, జీవనం 
సాగించడానికి అనువైన నగరంగానూ హైదరాబాద్‌కు 
ఎంతో పేరు వచ్చింది. భయంకరంగా పెరిగి పోతున్న 
ట్రాఫిక్‌ కష్టాలకు నగరంలో అడుగడుగునా నిర్మించిన ఫై 
ఓవర్లు చరమ గీతం పాడాయి. ఇంకా అనేక ఫై ఓవర్లు 
నిర్మాణ దశలో ఉన్నాయి. ఫై ఓవర్లేమిటి? స్కై ఓవర్లే నిర్మి 
ద్దామని మంత్రివర్యులు కెటిఆర్‌ గొప్ప ఉత్సాహానికి ఊపిరి 
లూదారు. నగరంలోకి మెట్రో రైళ్లు కూడా అందు బాటు 
లోకి వచ్చాయి. ఇంకా కొన్ని రాబోతున్నాయి. పల్లెలు 
కూడా ఏకమై విస్తరిస్తున్న మహా నగరంలో, ఎంత దూర 
మైనా, సునాయాసంగా, సుఖంగా ఘడియలో గమ్యాలను 
చేరుస్తున్న 'మెట్రో వ్యవస్థ “భాగ్యనగర వాసులకు దక్కిన 
గొప్ప వరం. 


తెలంగాణ | 8 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


ఇక “దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ఒక సాంకేతిక అద్భుతం. దీన్ని 
చూడడానికే లక్షల మంది ఎగబడుతున్నారు. ఇది పెద్ద పర్యాటక కేంద్రంగా 
మారిపోయింది. ఇది ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా రికార్డు 
సృష్టించింది. మాదాపూర్‌, జూబ్లీ హిల్స్‌ ట్రాఫిక్‌ సమస్యను అధిగమించడం 
దీని లక్ష్యం. దీనివల్ల రోడ్‌ నంబర్‌ - 45 నుంచి ఐటీ కారిడార్‌కు ప్రయాణం 
అత్యంత సులువుగా మారింది. నగర ఆధునిక నిర్మాణంలో “దుర్గం చెరువు 
కేబుల్‌ బ్రిడ్జి అత్యంత వినూత్నమైన ప్రాజెక్ట్‌. 

సినిమా, వినోద పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 
స్టూడియో నిర్మాణాలకు సబ్సిడీ రేట్లతో స్థలాలను కేటాయిస్తోంది. ఇప్పటికే 
దర్శకుడు శంకర్‌కు భూమిని చేటంత నర్‌, తెలుగు సినిమా పెద్దలతో 
ముఖ్యమంత్రి కెసిఆర్‌ అనేకసార్లు సమావేశమయ్యారు. తెలంగాణలో సినిమా, 
వినోద రంగాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు 
అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా 
పరిశ్రమ వర్గీయులకు ఎంతో ధైర్యాన్ని ఉత్సాహాన్నినింపింది. 

హైదరాబాద్‌ నగర అభివృద్ది అనంతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం 
ఉన్న రింగ్‌రోడ్డుకు అదనంగా, దాని చుట్టూ, “హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌రోడ్డు'ను 
నిర్మించాలనే మహదాశయానికి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం పెట్టింది. 
340 కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుంది. ఇది మహనీయమైన ప్రాజెక్టు. 
సంగారెడ్డి, తూ్రాన్‌, చౌటుప్పల్‌, ఆమన్‌గళ్‌, శంకరపల్లి మొదలైన పట్టణాలు 
ఈ రింగ్‌రోడ్‌తో అనుసంధానం (కనెక్ట్‌) కానున్నాయి. ఈ ప్రాజెక్టు సంపూర్ణమైన 
నాడు హైదరాబాద్‌ మహానగర చరిత్రలో గొప్ప మలుపుగా నిలబడుతుంది. 
ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో సర్వోన్నత వైభవానికి, సర్వోత్తమ ఖ్యాతికి 
ప్రతీకగా తెలంగాణ నిలుస్తోంది. 

తెలుగుతేజమైన పీవీ నరసింహారావును ప్రభుత్వాలు,పార్టీలు మరిచి 
పోయాయి. ఆ మహనీయుడికి దక్కాల్సినంత గౌరవం, గుర్తింపు దక్కలేదన్నది 
చేదు నిజం. ఈ మాననీయుడిని ప్రతిఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజించాలి. 
1921 జూన్‌ 28వ తేదీ నాడు పీవీ నరసింహారావు తెలంగాణ గడ్డలో పుట్టారు. 
2021 జూన్‌కు వందేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పెద్ద సంబురంగా 
చెయ్యాలనే విశేషమైన ఆలోచన కెసిఆర్‌కే వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెను 
వెంటనే మహాసంకల్పం చేసుకున్నారు. 2020 జూన్‌ నుంచి 2021 జూన్‌ 
వరకూ సంవత్సరం పాటు వీవీ శతజయంతి ఉత్సవానికి శీకారం చుట్టారు. 
సంబురాలతో సరిపెట్టకుండా, పీవీ సృతి చిహ్నంగా అనేక అంశాలను 
రచించారు. పీవీకి భారతరత్న! ప్రకటించాలని తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ 
తీర్మానం చేయించి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్‌లో ఆ మనీషా 
మూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి 
పీవీ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 

ప్రభుత్వ మాసపత్రిక “తెలంగాణ 2020 డిసెంబర్‌లో పీవీ వర్ధంతి 
సందర్భంగా ప్రత్యేక సంచికను రూపొందించింది. అంతే కాక, ఏడాది 
పొడవునా పీవీ నరసింహారావుపై (ప్రతినెలా ప్రత్యేక వ్యాసాలను ఎందరో 
పెద్దలతో రాయించి ప్రచురించింది. 'తెలంగాణ” మాస పత్రికలో వచ్చిన 


వ్యాసాలను చదివితే, పీవీ నరసింహారావుపై ఎవరికైనా 
సమగ్రమైన అవగాహన వస్తుంది. ఒక పత్రికను ఒక 
మహామనీషికి ఇంతగా అంకితం చేయడం చరిత్రలోనే 
అరుదైన విషయం. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కెసిఆర్‌ 
నిర్దేశించిన అంశాలే. 

పీవీ వారసత్వానికి అత్యంత గౌరవాన్ని ఇచ్చే 


క్రమంలో, ఆయన కుమార్తె సురభి వాణీదేవిని 
ఎంఎల్‌సిగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. గతంలో 
కాంగ్రెస్‌ సహా ఏ రాజకీయ పార్టీ చెయ్యని విశిష్టమైన 
కార్యాన్ని కెసిఆర్‌ చేసి చూపించారు. పీవీ నరసింహారావు 
వంటి మహనీయుని విషయంలో ఏ వ్యక్తి ఏ పార్ట, ఏ 
ప్రభుత్వం ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి అపు 
రూపమైన కార్యాలను చేపట్టలేదన్న ఘనత ముఖ్యమంత్రి 
కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. పీవీ 
నరసింహారావుకు - కేసీఆర్‌ అందించిన అపూర్వమైన 
నివాళిగా ఇది చరిత్రలో మిగిలిపోతుంది. 
గత కొన్నినెలల నుంచి కరోనా కల్పించిన, కల్పిస్తున్న 
కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటిని అధిగమిస్తూ, రాష్ట్ర 
ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ, ప్రాణాలను కాపాడడానికి 
తెలంగాణ ప్రభుత్వం శతవిధాలా కృషి చేస్తోంది. నేడు 
సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంగా అస్పత్రులను 
సందర్శిస్తున్నారు, వ్యాధి పీడితులకు ధైర్యాన్ని నింపు 
తున్నారు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు, ప్రతి 
చర్యనూ పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ఈ 
కేంద్రాలను సందర్శించడమంటే, ఇది అత్యంత సాహసో 
పేతమైన చర్య. ఎక్కడా వెరవకుండా ముందుకు సాగు 
తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించి తీరాల్సిందే. 
2014 జూన్‌ 2 నుంచి ఏడేళ్లపాటు కొత్త రాష్ట్రంలో, 
సొంత ప్రభుత్వంలో సాగిన పాలన గొప్పప్రగతికి ఆన 
వాళ్లుగా, తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి మైలు 
రాళ్లుగా నిలిచిందన్నది నిర్వివాదాంశం. ఏదేళ్ల పాలనలో 
వందేళ్లకు మించిన (ప్రగతికి పునాదులు ఘనంగా 
ఏర్పడ్డాయి. ఈ పునాదులపై భావి తెలంగాణ భవ్య భవ 
నాలను నిర్మిస్తుందని విశ్వసిద్దాం. ఇందులో భాగస్వామ్యు 
లైన ప్రతి ఒక్కరికీ అభినందనలు అందిద్దాం. ముఖ్యంగా, 
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు జేజేలు పలుకుదాం. 
జయహూ.. జయ జయహో... అ 


తెలంగాణ | 9 | జూన్‌ 2021 


మందులు, భోజనం అందుతోందా? 


కరోనా రోగులకు 
కె.సి.ఆర్‌ పరామర్శ 


రాష్టంలోని ప్రభుత్వ దవాఖానాల్లో కరోనా చికిత్స అమలు తీరు, వైద్య 
సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా సీఎం కేసీఆర్‌ 
వరంగల్‌ పర్యటన చేపట్టారు. హెలీకాష్టర్‌లో వరంగల్‌ చేరుకున్న సీఎం, 
తొలుత ఎంజీఎం దవాఖానాను సందర్శించారు. ఐసీయూలో, జనరల్‌ వార్డుల్లో 
చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషంట్ల (ప్రతీ బెడ్డు వద్దకు కలియతిరిగి పేరు 
పేరునా వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్స 
గురించి తెలుసుకున్నారు. మందులు, భోజనం సరిగ్గా అందుతున్నదీ, లేనిదీ 
అడిగి తెలుసుకున్నారు. మీరంతా త్వరలోనే కొలుకుం టారనీ కరోనాకు 
భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. 


మీరే మా ధైర్యం... 

ఈ సందర్భంగా వరంగల్‌ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్‌ వెంకటా 
చారి తనకు వైద్య చికిత్స బాగానె అందుతున్నదని సీఎంకు వివరించారు. 
సీఎంను ఉద్దేశించి, మీరే మా ధైర్యం... కేసీఆర్‌ జిందాబాద్‌... కేసీఆరే నా నిండు 
ప్రాణం.. అని ఆయన ఉద్వేగంతో నినదించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ 
జనరల్‌ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. 

ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి పారిశుధ్య పరిస్థితులను, 
సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, 
రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎంత 
ఖర్చయినా సరే.. రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని 
అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్య మంత్రి ఆదేశించారు. 
దవాఖాన సిబ్బందితో, నర్సులతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌, వారికి ఎదు- 
రవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలను 
అభినందించారు. 

అనంతరం సీఎం కేసీఆర్‌ వరంగల్‌ సెంట్రల్‌ జైలును సందర్శించారు. 
జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. 
బ్యారకుల్లో కలియతిరిగి, శిక్షను అనుభ విస్తున్న ఖైదీలతో మాట్లాడారు. వారు 
జైలుకు ఏ శిక్ష మేరకు వచ్చారు? వారి ఊరు ఎక్కడ? వారి కుటుంబ పరిస్థితి 
ఏమిటి? అని అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సమస్యలను ఓపికతో 
ఆలకించారు.. జైల్లో వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. వారి 
అభ్యర్థనలను స్వీకరించారు. 

అక్కడి నుంచి ముఖ్యమంత్రి వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి 
చేరుకుని, అన్ని జిల్లాల కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ 
నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉంది? కరోనా కట్టడి 


కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటి? అని అడిగి 
తెలుసుకున్నారు. లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయాలని 
సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణ వారం పదిరోజుల్లో 
పూర్తి చేయాలన్నారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ “రాష్ట 
రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్‌ డౌన్‌ 
అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ 
నేపథ్యంలో డిజాస్టర్‌ మేనేజమెంట్‌ చట్టం నియమ 
నిబంధనల (ప్రకారం, లాక్‌ డౌన్‌ ను కఠినంగా అమలు 
చేయాల్సిన బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లకు ఉన్నది. 
ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 
గంటలపాటు లాక్‌ డౌన్‌ ను కరినంగా అమలు చేయాలె. 
అత్యవసర సేవలను, పాస్‌లు ఉన్నవాళ్ళని మినహాయించి, 
ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదు. 

అదే సమయంలో.. ధాన్యం సేకరణ వేగవంతంగా 
పూర్తి చేయాలి. నేను హెలీకాప్టర్‌ లో వస్తున్న సందర్భంలో 
రోడ్లమీద వడ్ల కుప్పలు ఆరబోసి కనిపించాయి. నాలుగైదు 
రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు 
వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతరు. అందుకే ధాన్యం 
సేకరణ ప్రక్రియను సత్వరమే ముగించాలి” అని సీఎం 
కెసిఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను, ఇతర ఉన్నతాధి 
కారులను ఆదేశించారు. 

వీడియో కాన్ఫరెన్సులో భాగంగా రాష్ట్రంలోని అన్ని 
జిల్లాల కలెక్టర్లతో పేరు పేరునా సీఎం మాట్లాడారు. 
కరోనా, ధాన్యం సేకరణ, లాక్‌డౌన్‌ అమలు తదితర 
అంశాల మీద వారితో సమగ్ర చర్చ జరిపారు. కరోనా 
కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సూచనలు, 
ఆదేశాలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో లాక్‌ డౌన్‌ 
కఠినంగా అమలు జరగక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం 


తెలంగాణ | 10 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


CONFERENCE, HALL COLES 


చేశారు. కఠినంగా అమలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో 
సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు లాక్‌ డౌన్‌ను స్వచ్చందంగా అమలు 
చేస్తున్నారని, నగరాల్లో, పట్టణాల్లో మాత్రం లాక్‌ డౌన్‌ మరింత సమర్థవంతంగా 
అమలు కావాల్సి ఉందన్నారు. దీనిపై అందరూ దృష్టిపెట్టాలని సీఎం కేసీఆర్‌ 
కోరారు. లాక్‌ డౌన్‌ సమయం ముగిశాక ఉదయం 10.10 గంటల తర్వాత 
పాస్‌ హోల్డర్స్‌ తప్ప మరెవ్వరూ రోడ్డు మీద కనిపించకుండా డీజీపీ కఠిన 
చర్యలు చేపట్టాలన్నారు. 


రాష్ట రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా 
లాక్‌ డౌన్‌ను అమలు పరుస్తున్న 
నేపథ్యంలో.. (ప్రజల ఆరోగ్య పరిరక్షణే 
లక్ష్యంగా, రాష్ట్ర మంతటా లాక్‌ డౌన్‌ 
నిబంధనలను కఠినంగా అమలు చేయాలని 
ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లను, 
డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. 


అదేవిధంగా జిల్లాల్లో మందుల సరఫరా ఎలా ఉంది?, ఆక్సిజన్‌ సరఫరా 
ఎలా ఉంది? అని సీఎం ఆరా తీశారు. మొదటి జ్వర సర్వేకు కొనసాగింపుగా.. 
రెండో విడత కూడా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని సీఎం సూచించారు. 
హాస్పిటళ్ల పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. 
కోవిడ్‌ ఆస్పత్రుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడానికి స్పెషల్‌ డైవ్‌ చేపట్టాలని 
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సహా అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. 

కోవిడ్‌ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల జెట్‌ సోర్సింగ్‌ సిబ్బంది 
సమస్యలను పరిష్కరించడానికి క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం 
తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని 


కొనసాగించాలని సీఎం కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ (స్పైడర్స్‌ (ఆర్టీసీ 
డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయాల వ్యాపారులు, సేల్స్‌ మెన్‌) తదితరులందరినీ 
గుర్తించి జాబితాను రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం 
ఆదేశించారు. వీరందరికీ వ్యాక్సినేషన్‌ చేసే విషయమై స్పెషల్‌ (డైవ్‌ చేపట్టాలని 
ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. యాదాద్రి, నాగర్‌ కర్నూల్‌ తదితర 
జిల్లాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గడం లేదని, వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా 
వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని హెల్త్‌ సెక్రటరీ రిజ్వీని సీఎం కేసీఆర్‌ 
ఆదేశించారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు కరోనా 
కట్టడి విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
అలాగే, ధాన్యం సేకరణ కార్యక్రమం వెంటనే ముగించాలన్నారు. ఈ క్లిష్ట 


టా కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ 
సమయంలో కరోనా రోగుల్లో ఆత్మస్థైర్యం నింపి 
వారిని త్వరగా కోలుకునేలా చేయడానికి, వారికి 
సమకూరుస్తున్న వసతి సౌకర్యాలను స్వయంగా 
తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖరరావు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. 
అక్కడి రోగులతో మాట్లాడి వారికి జరుగుతున్న 
(ట్రీట్‌మెంట్‌ గురించి ఆరా తీశారు. దీంతోపాటు 
కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సీజన్‌ ప్లాంటును సందర్శిం 
చారు. జూనియర్‌ డాక్టర్లు, నర్సుల సమస్యలు అడిగి 
తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని 
హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే 
అధికారులకు ఆదేశించి పరిష్కరించారు. అక్కడ 
రోగులకు జరుగుతున్న ట్రీట్‌మెంట్‌ విషయంలోను, 
వసతి సౌకర్యాల విషయంలోను ముఖ్యమంత్రి 
సంతృప్తి వ్యక్తం చేశారు. 

సీఎం పీపీఈ కిట్‌ ధరించకుండానే రోగుల 
వద్దకు వెళ్ళి పలకరించడంతో వారు ఎంతో 
సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులు, 
ఆత్మీయులు, స్నేహితులు కూడా తమ వద్దకు వచ్చి 
పలుకరించే పరిస్థితులు లేని సమయంలో ఆత్మీయు 
డుగా, కుటుంబ సభ్యుడుగా వారిని ప్రేమతో పలక 
రిస్తుంటే వారిలో తాము కరోనాను జయించి కోలు 
కుంటామనే ధైర్యం కనిపించింది. రోగుల పడకల 
దగ్గరకు వెళ్ళి ఆరోగ్యం బాగుందా.. మందులు సరిగా 
టైంకు ఇస్తున్నారా.. భోజనం ఎలా ఉంటోంది.. 
అంటూ ఆత్మీయంగా పలకరించడంతో వారంతా 
వైద్యం బాగానే జరుగుతోందని చెప్పారు. మీకు 
ఏమీకాదు.. త్వరగా కోలుకుని ఇళ్ళకు పోతారు.. అన్ని 
వసతులు కల్పిస్తాను, ఎంత ఖర్చయినా ప్రభుత్వం 
భరించి మీకు మంచి వైద్యం అందిస్తుంది.. అధైర్యం 
పడకండి అంటూ వారిలో బతుకు భరోసాను 
నింపడంతో వారిలో కొత్త బలం చేకూరింది. 


సమయంలో దవాఖానాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క 
సిబ్బందికీ సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. 


జైలు స్థలంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం 


వరంగల్‌ పర్యటనలో భాగంగా.. ఎంజీఎం 
సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం 
వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, 
ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ 
ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 
ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరంగల్‌ సెంట్రల్‌ జైలును 


తెలంగాణ | 12 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


మీకు ఏమీకాదు... నేనున్నా! 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ గాంధీ 
ఆసుపత్రిలో ఐసీయు, ఎమర్జన్సీ, జెట్‌ పేషెంట్‌ 
వార్డులతో సహా ఆరు వార్డులలో కలియతిరిగి 
సుమారు 15 మంది రోగులతో మాట్లాడారు. 
వీరిలో వెంటిలేటర్‌పై ఉండి, మాట్లాడడానికి 
ఇబ్బం దులు పడుతున్న రోగులు కూడా 
ఉన్నారు. ఇలాంటి వారిలో కొందరి బెడ్‌ వద్దకు 
సీఎం స్వయంగా వెళ్ళి వారిని పలకరించి 
ధైర్యాన్ని ఇచ్చారు. సీఎం పలకరించిన వారిలో 
తాండూరు, వికారాబాద్‌, యాచారం, 
మహబూబ్‌నగర్‌కు చెందిన వారు ఉన్నారు. 
అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్‌తో 
మాట్లాడుతూ రోగులకు వెంటిలేటర్లు, ఆక్సీజన్‌, 
మందులు కొరత లేకుండా ఇవ్వాలని, రోగులను 
బాగా చూసుకోవాలని ఆదేశించారు. 

గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్‌ 
మాట్లాడుతూ (ప్రస్తుతం ఆసుపత్రిలో 1498 
మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో కొద్ది 
మంది మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారని 
వివరించారు. ప్రతిరోజు సుమారు వంద మంది 
ఆరోగ్యవంతులై తిరిగి ఇళ్ళకు వెళుతున్నారని 
తెలిపారు. 

అనంతరం ఆసుపత్రి వెనకవైపు కొత్తగా 
ఏర్పాటు చేసిన ఆక్సీజన్‌ ప్లాంటును పరిశీలిం 
చారు. దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. 
తిరగి వెళుతూ నర్సులు, జూనియర్‌ డాక్టర్లతో 
మాట్లాడారు. వారు కరోన రోగులకు చేస్తున్న 
సేవలను ప్రశంసించారు. క్రిష్టసమయంలో 


నగర శివార్లకు తరలించి ఓపెన్‌ ఎయిర్‌ జైలుగా మారుస్తామని, అదే సలంలో 
సకల సౌకర్యాలతో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) 
నిర్మిస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌ ఎంజీఎం దవాఖానాను విప్రత పరిచి, 
సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని పలు 
ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం ఇక్కడికి వచ్చే విధంగా సకల 
సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుకుందామన్నారు. అలాగే, జిల్లాలోని అన్ని ప్రాథమిక 
ఆరోగ్య కేంద్రాలను వెంటనే పటిష్ట పరుచుకోవాలని సీఎం అన్నారు. ఇక్కడి 
నుంచి తరలించే సెంట్రల్‌ జైలు కోసం నగర శివార్లలో విశాలమైన ప్రదేశాన్ని 
గుర్తించి, అక్కడ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ సెంట్రల్‌ జైలును చర్లపల్లి 
ఓపెన్‌ ఎయిర్‌ జైలులాగా, ఖైదీల పరివర్తన కేంద్రంగా నిర్మించుకుందామని 


ప్రాణాలకు తెగించి కరోన రోగులకు 
సేవలందిస్తున్నారు. ఈ సేవలను ఇలాగే 
కొనసాగింవండది మోకు ఏ సమస్య 
ఉన్నా అవసరం ఉన్నా నా దృష్టికి 
తీసుకు రండి సంపూర్ణ సహాకారం 
అందిస్తానని హామీ ఇచ్చారు. జూనియర్‌ 
డాక్టర్లు, కాంట్రాక్టు నర్సుల సమస్యలకు 
సంబంధించి పరిష్కారం కోసం (ప్రతి 
పాదనలు పంపాలని అధికారులను 
ఆదేశించారు. సీఎం వెంట మంత్రి 
హరీష్‌రావు, సీఎస్‌ సోమేష్‌కుమార్‌, 
ఇతర అధికారులు ఉన్నారు. 


సీఎం కేసీఆర్‌ అన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ 
దవాఖానాలో కరోనా బాధితులకు అందుతున్న వైద్య 
సదుపాయాలు, కరోనా కట్టడి, ధాన్యం సేకరణ, లాక్‌ 
డౌన్‌ అమలు పై కూడా సీఎం కేసీఆర్‌ కూలంకంశంగా 
చర్చించారు. 

ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు 
ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీలు 
బండా (ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, సీఎస్‌ సోమేశ్‌ 
కుమార్‌, జిల్లాకు చెందిన పలువురు నాయకులు 
పాల్గొన్నారు. ® 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 13 | జూన్‌ 2021 


అడుగులు 

ప్రగతి తోరణాలై అలంకరిస్తుంటే 
కోలాటాలు సీటిగొడ్డున్నవి 

సంతకాలు 

ఆకపచ్చ వసంతాలైతుంటే 

అస్తిత్వం నవోదయమై ఉదయిస్తున్నది! 


చార్మినార్‌ లా 

చారు “స్వప్నాలు” 
హరిత, శ్వేత విప్లవం 
శాస్ర సాంకేతిక విప్లవం 
శాంతి, క్రాంతి విప్లవం 
విద్యుచ్చక్తి, జలవిప్లవం 


పల్లెలు నందన వనాలై 

పట్టణాలు పట్టు చీరలతో అలంకరణ 
కులవృత్తులు కూరాడులై 

ఆర్థిక స్వావలంభనకు మారడుగేస్తున్నవి 
ఏడురోజుల ఎల్లమ్మ పండుగ 

బొడ్రాయి పయినిండా బండారు 
కోటమైసమ్మకు 

కొమ్ములు తిరిగిన పోతు 

ఊరంత గుగ్గిలం మైసాచి ! 


చేతికందుతున్న కృష్ణగోదావరులు 
కరువు కుతికెను పిసికి 

పొలిమెరను దాటేస్తున్న నీటి శిఖరాలు 
జలాశయాలతో ప్రసవిస్తున్న చెరువులు 
హరితస్వవ్నాలు సామాజిక వికాసాలు 


విత్తనాలకు పొద్దంత పొడవు నిలబడ్డ నేల 
ప్రపంచానికే విత్తన గిన్నెను అందిస్తున్నది 
పలుగురాళ్లను కప్పుకున్న నేల 

ముక్కారు పంటరాసులతో సింగారిస్తున్నది 
బుక్కెడు ఆకలికి నోరు తెరిచిన నాగళ్లు 
అన్నంపెట్టే అన్నపూర్ణలైనవి 

దేశానికే దీపదారులైనవి ! 


నీవుముందా నేనుముందా 
చేదురుబావులకాడ చేతులిరిగే 

కొట్లాటలు విడిపియ్యలేని సిగపట్లు 
బోరింగులకాడ లడాయిలు 

తలలు బొటబొటరక్తాలు 

కోడెలు కొమ్ములతో పెంటమన్ను చిమ్మినట్లు 
వచ్చిరాని నల్ల కాడ బిందెల పీకులాటలు 
దిగుడుబావిలో కాళ్లుజారి పడ్డ దుఃఖాలు 


గుక్కెడు నీళ్లకు కడవెత్తుకొని మైళ్ళుమైళ్ళు నడిచే మంచినీటి గోసలు 


అష్టకష్టాలు... 
వెయిల శరలు తీర్చిన మిషన్‌ భగీరథ 


రైతుబంధు, రైతుబీమా 
రైతుకు రాజదారి 


దేశానికి కొత్తదారి 
పట్టెదారే జమీన్‌ దార్‌ 
సమ్మక్కసారక్క కుంకుమ భరణిలా 


రైతు అరచేతిలో ధరణి 


అన్ని నెత్తిన పెట్టుకోని 

వలస బోయిన ఊరు తిరిగి వస్తున్నది 
ముప్పైఏండ్లసంది పడావుబడ్డ భూముల 
దట్టంగా పుట్లుపుట్లు ధాన్యపు రాసులు 
తన కాళ్లమీద 

తాను నిలబడి పాలపిట్టలా నవ్వుతున్నది 
ఒక్కొక్క మెట్టు దాటుతుంటే 
కొమురంభీంను స్మరించుకున్నటైైంది 


తెలంగాణ | 14 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


బియ్యాల జనార్దన్‌, విద్యాసాగర్‌లను గోదావరి జీవితాదర్శం! 


ఎదనిండా ఎత్తుకున్నటైంది 
శ్రీకాంతాచారి యాదయ్యలను 


గుండెనిండా నింపుకున్నటైంది గోదావరి నది.. గమనంతో పాటు 
కాళోజీ, జయశంకర్ల కలలు తన గమ్యాన్ని మార్చుకుంది! 
సువర్ణ కేతనాలై ఎగురుతున్నవి అది ఎవ్పటిలా.. నముద్రంలో కలిని 
అమరవీరుల స్వప్నం హారతిపడ్డున్నది తన ఉనికిని కోల్పోదల్బుకో లేదు! 
నదులకు నడక నేర్చి 

పరిపాలనకు చేతలనిచ్చి పం స గోదావరికి 
ప్రజలకు దైర్యాన్నిచ్చి ఓ విశ్రాంతి గృహం మాత్రమే! 
కాలానికి తలవంచని చంద్రశేఖరుడు దావాంతో తల్లడిల్లే 

ఉద్యమ కలల్ని ఎండిన పొలాల్లో ఇంకిపోవడమే 
కనకంబురాలుగా పూయిస్తున్న దక్షుడు దాని జీవితాదర్భం! 


తెలంగాణ జగతి గతి మార్చిన ప్రగతి 


మనం.. మట్టిలో కలినిపోతే 
ఏడేండ్ల వయస్సు ఈ ఇంద్రనుస్సు ఈతడు ఫ్‌ లా 


మన చరిత్ర అంతటితో ముగున్తుంది! 


పున్నమి నవ్వినా నదిది అట్లా కాదు 
కంకిమీద పక్షి వాలినా ఎటకారమే మట్టికి మాత్చత్వాన్నద్ధి 
చినుకులు పడ్డా వికారమే నేలను తల్లిని చేస్తుంది! 
కన్న కొడుకును, బిడ్డను ఒట్టి స్పృర్భతో వుడమినంతా 
నా బంగారు కోడె ఆకువచ్చు సొగనులతో అలంకరిన్తుంది! 
నా బంగారు తండడ్రని అనరా..! 

బంగారు అనేది భావననే అనే సోయిలేకపాయే ! విత్తును చెట్టును చేసి 
చూసింది చూసినట్లు రాయడానికి ఆక్రాళవుకు. నెక 

జరిగింది జరిగినట్లు మాట్లడడానికి ఈ ధరణికింత నీడనిస్తుంది! 
పావురాన్ని పాయిరంగ ఎగురెయ్యడానికి వూవై వరిమలించి 
గుణలోపమా, దృష్టిలోపమా, సృష్టిలోపమా ఈ జగత్‌ కాయానికి 
కోడిగుడ్డుమీద నుగంధాన్నద్దుతుంది! 


ఈకలు మొలిపించే బ్రహ్మాజెముడుగాళ్లు.. 
అం అరల మం. ఖ్‌ కాయయి వందై.. అన్నార్థుల ఆకల్ని 


ఆవలి తీరానికి తరిమి కొడుతుంది! 


వాళ్ళిప్పుడుంటారు 
మాట్లాడకపోతే ఉనికిలో లేనట్లు వాళ్ళెప్పుడుంటారు దిష్టిబొమ్మల్లాగ... కాలుష్యాలకు నివ్వు పెట్టి 
వాళ్ళెప్పుడుంటారు కువార్మంగాళ్లు న్వచ్చ వాయువులో 
పొయినంతకాలం పొగచూరిన విశ్లేషణలు జన జీవనానికి ఊవిర్లూదుతుంది! 
పాచిపోయిన ప్రజాస్వామ్యాలు ఈ రోజు గోదావరంటే 
దేవతా వస్త్రాలు ధరించి ప్రవపొంబే నీళ్ళ గురి మాత్రమే కాదు 
దయ్యాల్లా ఎగబడే సద్ది కథనాలు సమస్త దేవతా స్వరూపాల (ద్రవ రూపం! 
తల్లి తద్దినానికీ ఎదురుచూసే ఎదురుకాళ్లు 

కరువు కాటకాలు 
రండి! దైవ (పేరితాలు కావు 
అలల్ని ఆలోచనలు ఆశయాలుగా ఎగురేద్దాం కుట్రవూరితాలే! 
త్యాగాల్ని తారలుగా ఎగురేద్దాం పాలకుని చిత్తశుద్ధిని చూని 
నిజాల్ని నిండు జాబిల్లిలా వెలిగిద్దాం తెలంగాణలో నీళ్లు 
జూన్‌ రెండును దూంధాం చేద్దాం పాడి వంటల నడుమ జల గీతాలాలవిస్తున్నాయి!! 


(జూన్‌ రెందున తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా...) - కోట వెంకటేశ్వర రెడి 
వ కొట్ల డ్డ 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక తెలంగాణ | 15 | జూన్‌ 2021 


లెలో వెలుగులు 


౨ ఎర్రబెల్లి దయాకర్‌ రావు 
(పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి) 


ల రతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది. గ్రామాల అభివృద్ధితోనే దేశ 
భవిష్యత్తు అధారపడి ఉందన్న పూజ్య బాపూజీ మహత్మ గాంధీ 
ఆశయాలను నిజం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్రికరణ 
శుద్ధితోకృషి చేస్తున్నది. తెలంగాణ రాష్టంలో 60 శాతం ప్రజలు గ్రామీణ 
ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాష్టంలో ఎక్కువ శాతం (గ్రామీణ ప్రాంతాల్లో 
నివసిస్తున్నందువల్ల గ్రామీణ ప్రజల సంక్షమానికి, అభివృద్ధికి ఎన్నో పథకాలను రాష్ట్ర 
ప్రభుత్వం అమలు చేస్తున్నది. 

దేశంలో పంచాయతీరాజ్‌ పాలనకు పునాదులు వేసిన మహానీయుడు ఎస్‌.కె.డే 
స్ఫూర్తితో స్టా సక సంస్థలను పునర్జీవింప చేసి బలోపేతం చేయడం ద్వారా పల్లె సీమల్లో 
మూతను కాంతులు ఎం లడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర 
ప్రభుత్వం తెలంగాణ పంచాయతీ రాజ్‌ ఆక్ట్‌ -2018 సమర్థ వంతంగా అమలు 
చేస్తున్నది. ప్రజలకు వారి సంఘటిత శక్తి వంచ గొప్పదో తెలియచేసి గ్రామీణాభివృద్ధిలో 
భాగస్వాములు చేయడం, సామూహిక కార్యాచరణతో గ్రామీణ ప్రాంతలో నెలకొన్న 
సమస్యలన్నిటిని పరిష్కరించాలని ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. గ్రామీణ 
ప్రాంతాల్లో పని చెస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ఆశించిన జవాబుదారి తనాన్ని, పారదర్శకతను 
తీసుకురావడం, ప్రజల అవసరాలకు స్పందించే విధంగా చేయడం జరుగుతున్నది. 
పంచాయితీ రాజ్‌ ఆక్ట్‌ -2018 ప్రకారం ఎన్నికలలో మొత్తం సీట్లలో 50 శాతం 
సీట్లు మహిళలకు రిజర్వేషన్‌ కల్పించబడింది. అందులో వెనుకబడిన తరగతులు, 
షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి రాష్ట నిబంధనల మేరకు రిజర్వేషన్‌ 
కల్పించబడింది. 
ఎన్నికైన గ్రామ పంచాయితీ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ వారికి 
కేటాయించిన అధికారాలు, విధులు సక్రమంగా నిర్వర్తించే విధంగా 
ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయడం జరుగుతున్నది. విధి 
నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై నిబంధనల మేరకు 
చర్యలు గైకొనడం జరుగుతున్నది. 

అధికారులు ప్రజా ప్రతినిధుల భాద్యతలను స్పష్టంగా 
కొత్త పంచాయతీ రాజ్‌ చట్టంలో పేర్కొనడం జరిగింది. 
గ్రామాలను అభివృద్ధి పరచడానికి వార్షిక, పంచ వర్ష ప్రణాళికలు 
రూపొందిచుకునే సంప్రదాయం ప్రారంభించబడింది. నిర్లక్ష్యంగా 
వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలకు కూడ చట్టంలో కఠిన 
నిబంధనలు ఉండటం వల్ల పాలనలో జవాబుదారి తనం పెరిగింది. 
పంచాయతీ రాజ్‌ చట్టం-2018 అమల్లో బాగంగా గ్రామ పంచాయితీలకు 
మౌలిక వసతులు కల్పించాలని, శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం 
నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో 8,351 (గామ పంచాయితీలకు భవనాలు 
అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకనుగుణంగా మహాత్మాగాంధీ జాతీయ 


తెలంగాణ | 16 | జూన్‌ 2021 రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


(గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 3,803 గ్రామ పంచాయితీ భవనాలను 
మంజూరు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటికే 1,785 భవనాలు పూర్తి 
చేయడం జరిగింది. మిగతా భననాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. 

రాష్టంలో ప్రస్తుతం 5765 (గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు, 
ఇంటర్నెట్‌ సౌకర్యం సమకూర్చడం జరిగింది. 


నిధులు: 

(గామ పంచాయితీల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిధుల 
కొరత ఉండకూడదనే లక్ష్యంతో ప్రతి నెల 308 కోట్ల రూపాయలు గ్రామీణ 
స్థాయి సంస్థలకు విడుదల చేయబడుతున్నవి. ఈ కార్యక్రమం కింద ఇప్పటి 
వరకు 5,761 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు గ్రాంటుగా విడుదల 
చేయడం జరిగింది. 


పల్లె ప్రగతి కార్యక్రమం: 

(ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన, 
పచ్చదనం, పరిశుభ్రత పెంపొందిచాలనే సంకల్పంతో చేపట్టి అమలుచేస్తున్న 
పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలలో విజయవంతంగా 
జరిగింది. 

మొదట జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, మండల పరిషత్‌ 
అభివృద్ధి అధికారులు చేపట్టవలసిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
దిశా నిర్ధేశం చేశారు. 

(గ్రామాల్లో. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కార్యాచరణ 
రూపొందించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి చేపట్ట వలసిన 
పనులకు గ్రామ స్థాయిలోనే ప్రణాళిక రూపొందించారు. గ్రామాల్లో గ్రామ 
సభలు నిర్వహించి ఆయా గ్రామల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని 
పరిష్కరించారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించారు. ఇందు వం 
ప్రతి నెల నిధులను రాష్ట ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. లక్ష్యాన్ని సాధించిన 
(గ్రామాలకు ప్రొత్సాహకాలు ప్రకటించారు. అలసత్వం, అజాగ్రత్త వహించిన 
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం 
జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామలలో ఏళ్ల తరబడి 
పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యాయి. దేశంలోనే మొదటి సారిగా 
12,769 గ్రామాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వర్క్‌ 
కమిటీ, శానిటేషన్‌ కమిటీ, ట్రీట్‌ లైటింగ్‌ కమిటీ, గ్రీన్‌ కవర్‌ కమిటీ ఏర్పాటు 
చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల 
కమిటిల్లో 8,20,729 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరిలో 4,03,758 
మంది మహిళలు కూడా సభ్యులుగా ఉన్నారు. 


ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలి, ట్యాంకర్‌: 

(గ్రామాల్లో పారిశుద్ద నిర్వహణ, ఘన వ్యర్థాల తొలగింపు, తరలింపు, 
హరిత హారం మొక్కలకు నీటి సరఫరా కోసం ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలి, 
ట్యాంకర్‌ కొనుగోలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్టం ఏర్పడటానికి 
ముందు కేవలం 84 (గామ పంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉందేవి. 
2020-21 ఆర్థిక సంవత్సరంలో 12,668 ట్రాలి, ట్యాంకర్లతో కూడిన ట్రాక్టర్లు 
అన్ని గ్రామ పంచాయతీలకు అందించబడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో ట్రాక్టర్‌ 
లేని గ్రామం లేదు. 


వైకుంఠ ధామాలు: 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,554 కోట్ల 
రూపాయల వ్యయంతో 12,751 వైకుంఠ ధామాలు 
చేపట్టడం జరిగింది. ఇందులో 11,356 ఉపయోగంలోకి 
వచ్చాయి. 1395 వైకుంఠ ధామాలు వివిద ధశల్లో 
ఉన్నాయి. 

ఇంటింటికి స్వచ్చమైన మిషన్‌ భగీరథ నీరు : 

మిషన్‌ భగీరథ కార్యక్రమం కింద ప్రతి రోజు 
రాష్ట్రంలోని 23,980 గ్రామీణ అవాసాల్లోని (100 
శాతం) 54.8 లక్షల ఇండ్లకు నల్లాకనెక్షన్‌ ద్వారా 
స్వచ్చమైన త్రాగు నీరు సరఫరా చేయబడుతున్నది. ఈ 
పథకం కింద ఇప్పటి వరకు 37,500 కోట్ల రూపాయల 
వ్యయం చేసి 2.5 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు ప్రతి 
రోజు స్వచ్చమైన త్రాగునీరు అందిస్తున్నాము. 


రైతు వేదికలు : 

రైతుల పక్షపాతి అయిన సిఎం కేసీఆర్‌ దేశంలో 
ఎక్కడ లేని విధంగా రైతు వేదికల నిర్మాణాన్ని రాష్ట 
వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. రాష్టంలో 463. 1 కోట్ల 
రూపాయలతో 2601 రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టడం 
జరిగింది. అందులో 2,595 రైతు వేదికలు 
పూర్తయ్యాయి. మిగితా రైతు వేదికల నిర్మాణం త్వరలో 
పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. 


రైతు కల్లాల నిర్మాణం : 

రాష్ట్రంలోనే 93,328 కల్లాల నిర్మాణం కోసం రాష్ట్ర 
ప్రభుత్వం 743.7 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 
ఇందులో 91,136 కల్లాల నిర్మాణ పనులు 
ప్రారంభించగా 5,892 కల్లాల నిర్మాణం పూర్తి అయినది. 
26,659 కల్లాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. 


పల్లె ప్రకృతి వనాలు : 

పతి గ్రామంలో పచ్చదనంతో పాటు ఆరోగ్య, ఆహ్లాద 
కరమైన వాతావరణం ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 
ఇందుకోసం ప్రతి గ్రామంలో ఒక్కొక్క ప్రకృతి వనాన్ని 5 
లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నాము. పల్లె 
ప్రగతి వనాల్లో ఓపెన్‌ జిమ్ములు, వాకింగ్‌ ట్రాకులు, పిల్లల 
కోసం ఆట స్థలాలు పెద్దలు సేద తీరడానికి వీలుగా 
ఏర్పాటు చేయబడ్డాయి. పల్లె ప్రగతి వనాల కోసం 
రాష్ట్రంలోనే మొత్తం 19,470 అవాసాలకు గాను 
(98శాతం) భూములను గుర్తించడం జరిగింది. ఇందులో 
115. 1కోట్ల రూపాయల వ్యయంతో 18,068 పల్లె ప్రగతి 
వనాలు ప్రారంభించడం జరిగింది. ఈ వనాల్లో 18.87 
లక్షల మొక్కలను నాటడం జరిగింది. 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 17 | జూన్‌ 2021 


డంపింగ్‌ యార్జులు: 

గతంలో గ్రామలో వానలు పడితే బురుదమయంగా ఉండేది. చెత్తను 
తొలగించడానికి శాప్రీయ పద్ధతి ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో 
దంపింగ్‌ యార్లులు, చెత్తను వేరుచేసే షెడ్లు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోని 
గ్రామాల్లో 318.99 కోట్ల రూపాయల వ్యయంతో 12,766 దంపింగ్‌ యార్గుల 
నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులో 12,599 డంపింగ్‌ యార్డులు పూర్త 
య్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. 


విద్యుత్‌ వెలుగులు : 

(గ్రామాలు విద్యుత్‌ వెలుగులతో మిర్మిట్లు గొలుపుతున్నాయి. కొత్తగా 
విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, లూజుగా ఉన్న విద్యుత్‌ తీగలు సరిచేయడం, ట్రాన్స్‌ 
ఫార్మర్ల ఏర్పాటుతో గ్రామాల్లో విద్యుత్‌ వ్యవస్థ మెరుగుపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 
దాదాపు 400 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని గ్రామాల్లో విద్యుత్‌ 
వ్యవస్థను మెరుగు పరిచి నగరాల,పట్టణాల స్థాయిలో గ్రామాల్లోని విద్యుత్‌ 
వ్యవస్థ ఉండే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు గైకొనడం జరిగింది. 

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలలో ఒక లక్ష 17 వేల 278 
కరెంట్‌ బిల్లులకు సంబంధించి 28. 49కోట్ల రూపాయలు చెల్లించడం 
జరిగింది. గతంలో గ్రామపంచాయతీలు కరెంట్‌ బిల్లులు సకాలంలో చెల్లిం 
చకపోవడం వల్ల బకాయిలు పేరుకు పోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా గ్రామ పంచాయతీలు కరెంట్‌ 
బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాయి. 


(గ్రామాలకు సిసి రోడ్లు; 

రాష్ట్రంలోని (గ్రామాలలో ఉన్న రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి వీధికి 
సిసి రోడ్డు నిర్మించారు. ఆ రోడ్లకు ఇరు వైపుల డ్రైనేజి కాలువల నిర్మాణం 
చేపట్టడం జరిగింది. 


గ్రామాలకు పచ్చల హారం: 

రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న హరితహారం 
కార్యక్రమం వల్ల గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. గ్రామాల బడ్జెట్లో 
10శాతం బడ్జెట్‌ గ్రీన్‌ బడ్జెట్‌ కోసం కేటాయించబడింది. అందులో భాగంగా 
ప్రతి గ్రామానికి నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో 12,769 
పంచాయతీలు ఉండగా 12,761 గ్రామాల్లో విలేజి నర్సరీలు ఉన్నాయి. 
2020-21లో 369 కోట్ల రూపాయలు గ్రీన్‌ బడ్జెట్‌ కోసం కేటాయించడం 
జరిగింది. ఈ నర్సరీలలో 2020-21 సంవత్సరంలో 23. 54కోట్ల మొక్కలను 
నాటి సంరక్షించారు. మొక్కలు నాటడం, సంరక్షించే బాధ్యతను గ్రామ 
పంచాయతీలకు అప్పగించడంతో పాటుగా వీటికి నీరు పోసేందుకు గ్రామానికి 
ఒక ట్రాక్టర్‌, ట్యాంకర్‌ అందించబడింది. తెలంగాణలో 4 శాతం గ్రీన్‌ కవరేజ్‌ 
పెరిగిందని కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ ప్రకటించడం ఈ పథక విజయానికి 
నిదర్శనంగా చెప్పవచ్చు. 


పాలనా సంస్కరణలు : 

+ పంచాయతీ రాజ్‌ చట్టం 2018 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి విజయ 
వంతంగా అమలు చేస్తున్నది. 

+ పంచాయతీ రాజ్‌ ట్రిబ్యునల్‌ను 2019 సంవత్సరంలో ఏర్పాటు చేయడం 
జరిగింది. 


తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం రాష్ట్రంలో 8,690 
(గామ పంచాయతీలు ఉంటే, ఇప్పుడు ఈ సంఖ్య 
12,769కి పెంచడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 
4,061 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. 
గిరిజనులు, ఆదివాసులు ఎప్పటి నుండో కోరుతున్న 
విధంగా ఎస్‌టి ప్రాంతాలను కొత్త గ్రామ 
పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 
దీనివల్ల రాష్ట్రంలో 3,146 గ్రామాల్లో ఎస్‌టి 
సర్పంచులు ఎన్నికయ్యారు. 


జాతీయ స్థాయి అవార్డులు : 
తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు 


లభించాయి. రాష్ట ముఖ్యమంత్రి కేసీ సీఆర్‌ కృషి, ముండు 
చూపు, చొరవ, మార్గదర్శకం వల్ల ఈ అవార్డులు 
రాష్టానికి లభించాయి. 


2020 - 21 సంవత్సరంలో జాతీయ స్థాయి అవార్డులు 


© 


© 


2020 సంవత్సరలో రాష్ట్రానికి 11 జాతీయస్థాయి 
అవార్డులు వచ్చాయి 

దేశంలోనే ఉత్తమ జిల్లా పరిషత్‌గా నిజామాబాద్‌ 
జిల్లాకు దీనదయాల్‌ అవార్డు లభించింది 

జనరల్‌ కెటగిరీలో దేశంలోనే ఉత్తమ మండలాలుగా 
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌, నిజమాబాద్‌ 
జిల్లాలోని నందిపేట మండలాలకు జాతీయ స్థాయి 
అవార్డు లభించాయి 

రాష్ట్రంలోని 8 గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయి 
అవార్డుకు ఎంపిక అయ్యాయి. 


2020-21 సంవత్సరంలో జాతీయ స్థాయి అవార్డులు 
(2019-20 సంవత్సరం ప్రతిభ ఆధారంగా): 


© 


ఖు 


తెలంగాణ రాష్ట్రానికి 2021 సంవత్సరంలో 12 
జాతీయస్థాయి అవార్డులు లభించాయి 

జనరల్‌ కేటగిరీలో. దేశంలోనే ఉత్తమ జిల్లా 
పరిషత్‌గా సంగారెడ్డి జిల్లాకు జాతీయ స్థాయి 
అవార్డు లభించింది. 

జనరల్‌ కేటగిరీలో దేశంలోనే ఉత్తమ మండలాలుగా 
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, పెద్దపల్లి జిల్లాలోని 
ధర్మారం మండలాలు జాతీయ స్థాయి అవార్డుకు 
ఎంపికయ్యాయి 

రాష్ట్రంలోని 9 గ్రామ పంచాయితీలు జాతీయస్థాయి 
అవార్డుకు ఎంపిక అయ్యాయి 

2021 సంవత్సరంలో ఈ పంచాయితీ 


2021 సంవత్సరంలో ఈ పంచాయతీ జాతీయ స్థాయి 
అవార్డు (2019-20 ప్రతిభ ఆధారంగా): 


ద్వారా 


ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ ఉపయోగించడం 
(గామ పంచాయతీలలో _ పారదర్శకత, 


తెలంగాణ | 18 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


జవాబుదారితనం, సామర్థ్యం పెంపొందించేందుకు జరిపిన కృషికి గుర్తింపుగా 
2021 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి ఈ-పంచాయతీ జాతీయ స్థాయి 
అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 


పంచాయితీ రాజ్‌ శాఖలో కొత్తగా 

నియామకాలు, పదోన్నతులు 3 

పంచాయతీ రాజ్‌ శాఖలో ఎన్నో యేండ్లుగా పెండింగ్‌లో ఉన్న అధికారుల, 
ఉద్యోగుల సీనియారిటీ సమస్యను పరిష్కరించి అర్జులైన వారందరికి జిల్లా పరిషత్‌ 
సిఈఓలుగా, డిప్యూటీ సిఈఓలుగా, జిల్లా పంచాయతీ అధికారులుగా, 
డిఎల్‌పిఓలుగా, ఎంపిడిఓలుగా, ఈఓ పిఆర్‌డిగా, పదోన్నతి ఇవ్వడం జరిగింది. 
అదేవిధంగా పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్‌ 
అధికారులకు, పంచాయతీ రాజ్‌ మినిస్టీరియల్‌ సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వడం 
జరిగింది. 

+ గతంలో రాష్ట్రంలో 3396 [గ్రామ కార్యదర్శులు మాత్రమే ఉండగా ప్రస్తుతం 
ప్రతి గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండాలనే సంకల్పంతో 
ఒకేసారి 9355 మందిని గ్రామ కార్యదర్శులుగా నియమించడం జరిగింది. 

+ గతంలో రాష్టంలో కేవలం 9 మంది మాత్రమే జిల్లా పంచాయతీ అధికారులు 
ఉండగా, ప్రస్తుతం ౩2 మంది పనిచేస్తున్నారు. 

+ డివిజనల్‌ పంచాయతీ అధికారుల సంఖ్య 28 నుండి 68కి పెంచడం 
జరిగింది. 

+ ఎంపిడిఓల సంఖ్యను 488 నుండి 539కి పెంచడం జరిగింది. 

+ (గామ పంచాయతీ ఉద్యోగులందరికి 2,00,000 రూపాయల ఉచిత బీమా 
సౌకర్యం కల్పించబడుతుంది. 

+ (గామ పారిశుధ్య కార్మికుల వేతనం రూ. 5,000 లోపు నుండి 
రూ. రి,500లకు పెంచబడింది. 


(గ్రామాల ప్రగతి నిరంతర (ప్రక్రియ : 

గ్రామాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు పల్లె ప్రగతి, 
వివిధ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్నది. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనతో 
కొత్త పథకాలు రూపుదిద్దుకొని గ్రామాలకు మహర్దశ పట్టింది. 

జిల్లా, మండల పరిషత్‌లను కూడ బలోపేతం చేయాలనే 
లక్ష్యంతో జిల్లా పరిషత్‌లకు 5 శాతం, మండల పరిషత్‌లకు 10 
శాతం, (గామ పంచాయతీలకు 85 శాతం నిధులని 
కేటాయించడం జరిగింది. 

దేశంలో ఎక్కడ లేని విధంగా 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో 
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పరిషత్‌లకు 258 కోట్ల రూపాయలు, 
మండల పరిషత్‌లకు 242 కోట్ల రూపాయలు కేటాయించారు. 

(గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 
ఎక్కువ నిధులను కేటాయించి వివిధ గ్రామీణ అభివృద్ధి కార్యక్రామాలను చేపట్టి 
అమలు చేస్తున్నది. అందులో భాగంగానే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 
పంచాయతీ రాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖకు 29,291 కోట్ల రూపాయలను 
కేటాయించింది. 

గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు 
భాగస్వాములు కావాలి. 


అతి నే 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక తెలంగాణ | 19 | జూన్‌ 2021 


ఆ శ్రీధర్‌ రావు దేశ్‌పాండే 


ఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర 
అసెంబ్లీలో 2016 మార్చ్‌ ౩1న సాగునీటి 
ప్రాజెక్టుల మీద చేసిన ప్రసంగం 
చారిత్రాత్మకం. అది తెలంగాణ రాష్ట్ర జల స. iu క 
విధాన పత్రంగా భావించాలి. అది ఉట్టి ప్రసంగమే జ చెప్పవలసిన 
విశేషం ఏమీ ఉండేది కాదు. కంప్యూటర్‌ సీన్‌ మీద పవర్‌ పాయింట్‌ 
ప్రెజెంటేషన్‌ చేస్తూ మూడు గంటల పాటు సాగిన ప్రసంగం అది. ఆనాడు 
ఆయన ప్రసంగాన్ని అసెంబ్లీలో అధికారులు కూచునే గ్యాలరీలో కూచోని వినే 
భాగ్యం ఈ వ్యాస రచయితకు లభించింది. ఆరోజు ఆయనలో ఒక కొత్త 
రూపాన్ని చూశాను. నాకే కాదు ఆ ప్రసంగాన్ని టీవిలో వీక్షించిన కోట్లాది 
మందికి ఆయన కొత్త రూపం అగుపడింది. ఒక అనుభవజ్ఞుడైన టెక్‌ సవ్వీ 
(Tech Savvy) అయిన వ్యక్తి మాత్రమే అటువంటి ప్రసంగం చేయగలడు. 
గూగుల్‌ ఎర్త్‌ ర్‌ సహాయంతో అనితరసాధ్యంగా సాగిన ఆ ప్రసంగం 
ఒక సాహాసోపేతమైన చర్య అని నేను భావిస్తున్నాను. 
విషయ పరిజ్ఞానం ఉండడంతో పాటూ తన మీద తనకు ఎంతో విశ్వాసం 
ఉంటే తప్ప ఈ' సాహాసం రాజకీయ నాయకులు ఎవరూ చేయలేరు. 
భారతదేశంలో ఇటువంటి ప్రసంగాలు అటు పార్లమెంటులో గాని, ఇటు 
రాష్ట్రాల శాసనసభల్లో కానీ గతంలో జరిగిన దాఖలాలు లేవు. ఈ ప్రసంగం 
తయారీ కోసం సిఎం ఒక విద్యార్థి లాగా శ్రమించారు. ప్రాజెక్టులకు 


సంబంధించి సమస్త సమాచారాన్ని సేకరించారు. 
ప్రసంగాన్ని ఎట్లా మొదలు పెట్టాలి, ఏమేమి చెప్పాలి, 
ఎట్లా ముగించాలి అన్న అంశాలతో ఒక లైన్‌ తయారు 
చేసుకున్నారు. ప్రసంగ పాఠాన్ని తయారు చేసుకున్నారు. 
శాసన సభ్యుల కోసం సమస్త సమాచారంతో ఒక 
పుస్తకాన్ని తయారు చేయించారు. ఈ బ్యాక్‌ ఎండ్‌ పనిలో 
నేనూ పాలు పంచుకున్నాను. గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌ వేర్‌తో 
అతనికి నిత్య సహవాసం ఉండడం వలన ఏది ఎక్కడ 
ఉందో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఇంత మేధోమధనం 
జరిగిన తర్వాతనే ఆయన ప్రసంగం ఇచ్చారు. అది 
చరిత్రాత్మక ప్రసంగంగా నిలచిపోయింది. 


తెలంగాణ | 20 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


సహజంగానే ఆయన ఒక అద్భుతమైన ఉపన్యాసకుడు. సమకాలీన 
రాజకీయ రంగంలో ఉపన్యాస కళలో ఆయన మేరు నగం. ఆయనతో సరితూగే 
ఉపన్యాసకులు రాజకీయ రంగంలో దరిదాపుల్లో కానరారు. తన ఆడియన్స్‌ 
ఎవరో వారిని మెప్పించి ఒప్పించడానికి ఏ భాష వాడాలి, ఏ శైలిలో మాట్లా 
డాలి, ఏ సంగతులు ఎట్లా చెప్పాలి, ఎంత మేరకు చెప్పాలి.. ఇవన్నీ ఎరుక 
ఉన్న ఉపన్యాసకుడు కేసీఆర్‌. పండితుల సభలో పండితుని లాగా, మేధావుల 
సభలో మెధావిలాగా, లక్షలాది ప్రజానీకం పాల్గొన్న బహిరంగ సభలో ఒక 
ప్రజా నాయకుడిలాగా మాట్లాడే చాతుర్యం, తెలుగు, హిందీ, ఉర్జూ, ఇంగ్లీష్‌ 
భాషల్లో అనర్గళంగా ఉపన్యసించగలిగే నేర్చు ఆయన స్వంతం. 15 ఏండ్ల 
ఉద్యమ కాలంలో తెలంగాణ సమాజానికి ఇవన్నీ అనుభవంలో ఉన్నవే. అయితే 
2016 మార్చ్‌ ౩1న చేసిన ఈ ప్రసంగం మాత్రం వినూత్నమైనది. గతంలో 
మనం ఎన్నడూ చూడనిది. అయితే ఆయనతో అధికారిక సమీక్షా సమావేశాల్లో 
పాల్గొనే నాలాంటి వారికి ఆయనలోని ఈ కోణం ఎరుకే. కాళేశ్వరం, 
పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండీ తదితర ఎత్తిపోతల పథకాల 
రీఇంజనీరింగ్‌ చేసేటప్పుడు, మిషన్‌ భగీరథ పథకాన్ని రూపకల్పన చేసేటప్పుడు, 
ఇతరత్రా అనేక ఇంజనీరింగ్‌ ప్రాజెక్టుల రూపకల్పన చేసేటప్పుడు ఆయన 
గూగుల్‌ ఎర్త్‌ అప్లికేషన్‌ను చాలా సమర్థవంతంగా వినియోగించడం మేము 
చూశాము. వాటిని తిరిగి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయించి అవసరమైన 
మార్పులు చేయడం జరిగేది. సాగునీటి ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌ ప్రక్రియ 
దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. 


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ నాయకత్వంలో అధికార పగ్గాలు 


చేపట్టిన తక్షణమే ఉద్యమ ఆకాంక్ష అయిన సాగునీటి 
రంగంపై దృష్టి సారించింది. అనాది అధరువులుగా 
చెరువుల దుస్థితిని, ఉమ్మడి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం 
వైఫల్యాలను సమీక్షించుకొని ప్రాజెక్టులను పూర్తి 
చేసుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకున్నది. గ్రామీణ 
అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని సోర్సుల ద్వారా కనీసం 
ఒక లక్ష ఎకరాలకు మొత్తంగా రాష్టంలో ఒక కోటి 25 
లక్షల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కల్పించాలని 
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు తయారు 
చేసుకున్నది. కృష్ణా గోదావరీ నదీ జలాల్లో తెలంగాణా 
వాటా సుమారు 13830 టిఎంసిల నీటిని పూర్తిగా 
వినియోగంలోకి తేవాలని సంకల్పించింది. కృష్ణా జలాల్లో 
తెలంగాణకు న్యాయమైన వాటా సాధించడానికి కృషి 
చేయడం.. ఈ లక్ష్యాలను సాధించడానికి కేసీఆర్‌ 
ప్రభుత్వం నాలుగంచెల వ్యూహాన్ని రూపొందించింది. 

1) తెలంగాణ (గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు 
అనాది ఆధారాలుగా ఉన్న 46,500 చెరువులను 
దశల వారీగా పునరుద్ధరించడం. 

2) గత ప్రభుత్వాలు ప్రారంభించి అనేక కారణాల వలన 
పూర్తి కాకుండా పెండింగ్‌లో పడిపోయిన ప్రాజెక్టు 
లను పూర్తి చేసుకోవడం, వాటిలో కొన్నింటిని తెలం 
గాణా అవసరాలకు అనుగుణంగా రీఇంజనీరింగ్‌ 
చేసుకొని పూర్తి చేసుకోవడం. 

85) గత ప్రభుత్వాలు ఆమోదించి అటకెక్కించిన 
ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి నిర్దేశిత ఆయ 
కట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు 
అందించడం. 

4) గత ప్రభుత్వాల కాలంలో నిధులు లేక, నిర్వహణ 
లేక నిర్లక్ష్యానికి గురికాబడి శిథిలమైపోయిన పాత 
సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునీకీ 
కరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం. 


పైన వివరించిన సాగునీటి విధానాన్ని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రసంగంలో 
సోదాహరణంగా వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం కాకతీయుల 
కాలం నుంచి నిజాం రాజుల కాలం దాకా హైదారాబాద్‌ రాజ్యంలో ఉన్న 
సాగునీటి రంగం స్థితిగతులను వివరించిన తీరు ఆయనకు తెలంగాణ చరిత్ర 
మీద ఉన్న అవగాహన ఏమిటో తెలుస్తుంది. ఆ తర్వాత ఉమ్మడి రాష్టంలో 
ఆంధ్రా పాలకుల వివక్షా పూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాజెక్టులు 
కాగితాలకే పరిమితమై పెండింగ్‌ ప్రాజెక్టులుగా మిగిలిపోయిన వైనాన్ని 
వివరించారు. జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులలో డిజైన్‌ లోపాలను, అవి 
అనేక అంతర్రాష్ట్ర సమస్యల్లో, అటవీ, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల్లో 
ఇరుక్కుపోయి ముందుకు నడవని స్థితిని వివరించారు. ఇదంతా తెలంగాణకు 
నదీ జలాలు అందకుండా కావాలని చేసిన ఆంధ్రా పాలకుల కుట్ర అని ఆయన 
అభిప్రాయపడినారు. వీటిని ఆయా సమస్యల్లో నుంచి బయట పదేసి నీళ్ళు 
ఇచ్చే ప్రాజెక్టులుగా మార్చడానికి (ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌ అవసరాన్ని 
వివరించారు. జిల్లాల వారీగా ప్రాజెక్టుల స్థితిగతులను కూలంకషంగా 
చర్చించారు. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా సాగిన ఆయన సుధీర్హ 
ప్రసంగం ప్రభుత్వ జల వనరుల అభివృద్ధి విధానాన్ని వెల్లడి చేసింది. 


ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌ - కాళేశ్వరం ప్రాజెక్టు 


ప్రాజెక్టుల ప్రతిపాదిత ఫలాలు రైతాంగానికి అందాలంటే ప్రాజెక్టులను 
రీఇంజనీరింగ్‌ చేయడం ఆవరసమని కేసీఆర్‌ నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి 
రాష్ట్రం అమలు చేసిన డా. బిఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి, 
ఇందిరమ్మ వరద కాలువ, రాజీవ్‌ దుమ్ముగూడెం & ఇందిరా రుద్రంకోట 
ఎత్తిపోతల పథకాలు, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులను, ఉమ్మడి రాష్ట్రం 
పరిపాలనా అనుమతులు ఇచ్చి అటకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి, డిండీ 
ఎత్తిపోతల పథకాలను సమీక్షించి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా 
రీఇంజనీరింగ్‌ చేసుకోవడం జరిగింది. ఈ పథకాల రీఇంజనీరింగ్‌ పనులు 
త్వరితగతిన పూర్తి చేయడానికి సాగునీటి శాఖ అవిరళ కృషి చేస్తున్నది. ఈ 
పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మొదట దృష్టి 
సారించింది ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ పైన. ఈ ప్రక్రియ 
కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనకు దారి తీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు రూప 
కల్పన దశ నుంచి అన్ని నిర్మాణ దశలను దగ్గరుండి కేసీఆర్‌ ప్రత్యక్షంగా 
పర్యవేక్షించినారు. ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ కోసం ఆయన జరిపిన మేధోమధనం 
దాదాపు 6 నెలల పాటు సాగింది. ఇరిగేషన్‌ సమీక్ష అంటే ఉదయం 11 
గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సాగిన సందర్భాలు ఉన్నాయి. 
గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌వేర్‌, సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాపులు, వ్యాప్కోస్‌ వారి రాడార్‌ 
సర్వే నివేదికలు, రిటైర్డ్‌ ఇంజనీర్ల క్షేత్ర పర్యటనలు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 
రూపంలో ప్రాణం పోసుకోవడానికి దారి తీసింది. 

అన్ని ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసిన తర్వాత మేడిగడ్డ - ఎల్లంపల్లి 
వరకు నదీ మార్గాన్నే ముఖ్యమంత్రి ఎంపిక చేయడం జరిగింది. ఎటువంటి 
ముంపు లేకుండా, పునరావాస సమస్యలు లేకుండా నదినే జలాశయాలుగా 
మార్చుకొని నీటిని పైకి ఎత్తిపోయడం ఇందులో ప్రధానాంశం. ఇందులో 
మూడు కొత్త బ్యారేజిలు, వాటికి అనుబంధంగా మూడు పంప్‌ హౌజ్‌లు ప్రతి 
పాదించడం జరిగింది. మూడేండ్లలోనే వీటి నిర్మాణం పూర్తి అయి 2019లో 
నీటిని ఎత్తిపోయడం ప్రారంభించినాయి. రూపకల్పనా సమయంలో ముఖ్య 
మంత్రి ఏ కలగన్నారో. అది ఇవ్వాళ్ళ సాక్షాత్మారం అయ్యింది. 2019 జూన్‌, 
జూలై నెలలో కరువు తాండవిస్తున్న సమయంలో గోదావరి నది 150కి.మీ 


మిషన్‌ కాకతీయ: 


శతాబ్దాలుగా తెలంగాణ (గ్రామీణ సామాజిక, 
ఆర్థిక వ్యవస్థకు అధరువులుగా ఉన్న గొలుసుకట్టు 
చెరువుల వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా ద్వంసం 
అయి పోయిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న సుమారు 
46,500 చెరువులను పునరుద్ధరించడానికి తెలం 
గాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పేరిట బృహత్తర 
కార్య క్రమాన్ని చేపట్టింది. నాలుగుదశల్లో రాష్టం 
లోని అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని 
(గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా మిషన్‌ 
కాకతీయ పథకాన్ని జయప్రదంగా అమలు చేయడం 
జరిగింది. మిషన్‌ కాకతీయ పథకం కింద నాలుగు 
దశల్లో రూ. 9155.97 కోట్లతో 27,625 
చెరువులను పునరుద్ధరించడం జరిగింది. వీటికింద 
20.78 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పటి 
వరకు మిషన్‌ కాకతీయ పథకం కోసం ప్రభుత్వం 
రూ. 5,926 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 
15. 15 లక్షల ఎకరాలు చెరువుల కింద స్థిరీకరణ 
చెందినాయి. 8.42 టిఎంసిల నిల్వ సామర్థ్యం 
పెరిగింది. చెరువుల కింద వ్యవసాయంతో పాటూ 
చేపల పెంపకం అనూహ్యంగా పెరిగింది. 


పొడవున సజీవం అయ్యింది. ఈ మూడు బ్యారేజీల్లో, 
ఎల్లంపల్లి బ్యారేజి కలుపుకొని మొత్తం 56 టిఏంసిల నీరు 
నిలువ ఉంటుంది. గోదావరి నీరు మేడిగడ్డ నుంచి 
అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ళ, సుందిళ్ళ నుంచి 
ఎల్లంపల్లికి ఎదురెక్కి వస్తుంటే ప్రజలు గోదావరి మాతకు 
జల నీరాజనం పట్టినారు. జల భోజనాలు, జల జాతరలు 
నిర్వహించుకున్నారు. కరువు కాలంలో గోదావరి ఇట్లా 
ఎదురెక్కి రావడం వారికి ఒక కొత్త అనుభవం. (శ్రీరాం 
సాగర్‌ రెండో దశ ఆయకట్టుకు కాలువలు తవ్విన 15 
ఏండ్లకు నీరు పారడం కాళేశ్వరం నిర్మాణంతోనే సాధ్యం 
అయ్యింది. 2019-20 యాసంగి సీజన్లో వంద శాతం 
ఆయకట్టుకు.. సుమారు 18.50 లక్షల ఎకరాలకు నీరు 
ఇవ్వడం (్రీరాంసాగర్‌ చరిత్రలోనే ప్రథమం. 2020 


తెలంగాణ | 22 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


లం! 
శో | 
రన్‌ Ep 
కా) 


Cr ARCA 


సంవత్సరంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌ 4 లో.. అంటే మిడ్‌ మానేరు 
జలాశయం నుంచి కొండపోచమ్మ జలాశయం దాకా ఉన్న అనంతగిరి, 
రంగనాయకసాగర్‌, కొండపొచమ్మసాగర్‌ జలాశయాలకు నీరు రావడం, 
ఎండాకాలంలో ఆ నీటితో సిద్ధిపేట, సిరిసిల్ల, మానకొండూరు, హుస్నాబాద్‌ 
నియోజక వర్గాల్లో ఉన్న వందలాది చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలు నిండి 
పొంగి పొర్లుతున్న దృశ్యాలు ప్రజలను ఆనందాశ్చర్యాలకు లోను చేసింది. ఈ 
సంవత్సరం ఎండాకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో కూడవెళ్ళి 
వాగును అనుసంధానం చేసి దారిలో అనేక చెక్‌ ద్యాంలు 
నింపుకుంటూ అప్పర్‌ మానేరు జలాశయానికి గోదావరి నీరు చేరిన 
వైనాన్ని చూసి ఆ ప్రాంత ప్రజలు ఆనంద పరవశులైనారు. ఆ 
క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుతో హల్టీ వాగును కూడా 
అనుసంధానం చేసి దారిలో చెక్‌ డ్యాంలు నింపుతూ గోదావరి నీరు 
నిజాంసాగర్‌ జలాశయానికి చేరిన మరొక అద్భుత ఘట్టాన్ని 
ప్రజలు చూసినారు. ఇది ఆయన అసెంబ్లీ ప్రసంగంలో 
ముఖ్యమంత్రి ఊహించిన తెలంగాణకు జలహారం పథకం. 
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని 
అధిగమించి ప్రాజెక్టును ఆయన సాకారం చేశారు. కాళేశ్వరం 
ఇప్పుడు సమగ్ర గోదావరి వ్యాలీ అభివృద్ధి పథకంగా మన ముందు 
పరిశ్రమ, టూరిజం, పట్టాణాభివృద్ధి, పర్యావరణం, దేశీయ జల 
రవాణా తదితర రంగాలను ప్రభావితం చేసి తెలంగాణా సమగ్ర వికాసానికి 
దోహదం చేసే ఒక ప్రగతి రథంగా (Growth Engine) 
మారబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణా ప్రజల సాగునీటి ఆకాంక్షలను 
నెరవేర్చేందుకు సిద్ధం అయ్యింది. ఇదంతా తెలంగాణా ఒక రాష్ట్రంగా ఏర్పడి 
నందు వల్లనే సాధ్యం అయిందనేది నిర్వివాదాంశం. అందుకు ముఖ్య మంత్రి 
కేసీఆర్‌ సంకల్ప బలం తోడయ్యింది. ఈ సంగతులన్నీ కేసీఆర్‌ తన ప్రసంగంలో 
పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం కావడానికి అత్యంత కీలకమైనది 
మహారాష్ట్రతో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం. ముఖ్యమంత్రి స్వయంగా 
అనేకసార్లు ముంబాయి వెళ్లి ఆనాటి మహారాష్ట్రా ముఖ్యమంత్రి దేవేంద్ర 
ఫడ్నవీస్‌తో పరస్పర సహకారమే లక్ష్యంగా చర్చలు జరిపి ఒప్పందానికి 
అనుకూలంగా మార్చినారు. ఇటువంటి ఒప్పందం ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం 
కాలేదు కనుకనే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణం పదేండ్లు ముందుకు 
కదలలేదు. ఈ చారిత్రాత్మక ఒప్పందం కారణంగా పెన్‌గంగ, ప్రాణహిత, 
గోదావరి నదులపై చనాకా కొరాట, తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజిల 
నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఈ మూడింటిలో మేడిగడ్డ బ్యారేజి 


రా ఖీ 


సాక్షాత్కరించింది. వ్యవసాయం, తాగుసీరు, పరిశ్రమలు, మత్స | 


చెక్‌ ద్యాంల నిర్మాణం : 


రాష్టంలోఉన్న ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉ 
న్న అన్ని నదులపై, వాగులపై చెక్‌ డ్యాంలను నిర్మించి 
ఆయకట్టు నుంచి తిరిగి నదుల్లోకి, వాగుల్లోకి వచ్చే 
పడవాటు నీటిని (౧66౧6౧2166 Water) ఒడిసి 
పట్టడానికి వాగుల పునరుజ్జీవన పథకాన్ని ప్రభుత్వం 
చేపట్టింది. నదులపై, వాగులపై రెండు దశలలో 
1250 చెక్‌ డ్యాంల నిర్మాణానికి రూ. 4200 కోట్లతో 
ప్రభుత్వం పరిపాలనా అనుమతిని ఇచ్చింది. ఆన్ని 
జిల్లాలలో మొదటి దశలో 620 చెక్‌ డ్యాంల 
నిర్మాణం కొనసాగుతున్నది. వీటి నిర్మాణానికి నాబార్డ్‌ 
ఆర్థిక సహాయం ఏర్పాటు చేయడం జరిగినది. జూన్‌ 
2021 నాటికి మొదటి దశ చెక్‌ డ్యాంల నిర్మాణాన్ని 
పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2021 
వానాకాలం ముగిసిన వెంటనే రెండో దశ చెక్‌ 
డ్యాంల నిర్మాణం చేపడతారు. 


పూర్తి కాగా చనాకా కొరాట బ్యారేజి నిర్మాణం చివరి 
దశలో ఉన్నది. మహా రాష్ట్రాతో ఈ అంతర్రాష్ట్ర ఒప్పందమే 
కేంద్రం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు 
రాబట్టడానికి ప్రాతిపదిక అయ్యింది. మహారాష్ష్రాతో 
ఒప్పందం నదీ జలాల వివాదాల పరిష్కారానికి ఇచ్చి 
పుచ్చుకునే ధోరణితో చర్చలే అత్యుత్తమ పరిష్కారం అని 
యావత్‌ దేశానికి ఒక మార్గ నిర్గేశనం చేసింది. 
ఇచ్చిపుచ్చుకునే వైఖరిని ప్రదర్శిస్తే దశాబ్దాల తరబడి 
అపరిషృతంగా ఉన్న వివాదాలు కూడా పరిష్కారం 
అవుతాయని ఈ ఒప్పందం నిరూపించింది. మహారాష్ష్రాతో 
అంతరాష్ట్ర ఒప్పందానికి ఆయన పడిన శ్రమను తన 
అసెంబ్లీ ప్రసం గంలో కేసీఆర్‌ వివరించారు. పొరుగు 
రాష్ట్రాలన్నిటితో ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే తమ ప్రభుత్వం 
ముందుకు సాగుతుందని ఉద్దాటించారు. 
(మిగతా వచ్చే నంచికలో) 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 23 | జూన్‌ 2021 


జాతిరతనాలు a 


Fe 


ఆయన పేరు చంద్ర. నిజానికి ఆయన జ్వలించే సూర్యుడు 
లాంటివాడు. దాదాపు అర్ధ శతాబ్దం నుంచి ఆయన కొన్ని 
సార్లు చల్లని పండు వెన్నెల వలె ఆహ్లాదాన్ని ఆమోదాన్ని 
కలిగించే వేలాది చిత్రాలు వేశాడు. మరికొన్ని సార్లు ఏ 
అంశాన్ని తీసుకున్నా జరూరుగా జీర్ణించుకుని జ్వలించే 
19 సూర్యుడులాగా, ఆలోచనా ప్రేరకమైన, ఆకర్షణీయమైన 
చిత్రాలను గీశాడు. ఆయన వాడే వర్ణాలలో విద్యుత్తు 
ప్రసారమయ్యేది. గీతలు విద్యుత్తు గీతలయ్యేవి. చాలాసార్లు 
అవి విద్వత్తీగలయ్యేవి. 


9 టి. ఉడయవర్లు 


తెలుగు వారిలో బాపు తర్వాత మళ్ళీ అంతటి చిత్రకారుడు చంద్ర. బయట 
చూస్తే ఆర్ట్‌ సినిమాలో హీరోలాగా ఉండేవాడు. పాంటూ చొక్కా ఎక్కువగా 
ఎర్రనిది లేదా ఉదాది కాదంటే నీలం రంగు టీ షర్ట్‌ వేసుకునేవాడు. అంత 
తెల్లనివాడు కాదు, అట్లాగని నల్లనివాడు కాదు. పొట్టివాడు కాదు, పొడగరి 
కాదు. మధ్య తరగతి మందహాసంతో వెలిగిపోయేవాడు. మీసాలు లేవు కాని 
మాలావు రోషముండేది. కోపమెక్కువని చాలామంది అనేవారుగాని, కోటేరు 
వంటి ముక్కుపైగల సులోచనాలెప్పుడూ దాన్ని దాచేసేవి. 

ఎలాంటి ఉపోద్దాతాలు లేకుండా నేరుగా గలగలా విషయమే చెప్పే తత్వం 
ఆయనది. అయితే సున్నితమైన మనిషి. పసిపిల్లవాడి మనస్తత్వం. నిక్కచ్చి 
అభిప్రాయాలు. కొన్ని విషయాల్లో జగమొండి కూడా. 

1946 ఆగస్టు 25వ తేదీన పున్నమినాడు మైదం సోమలక్ష్మీ - రంగయ్య 
దంపతులకు జన్మించిన బాలుడికి వారు “చంద్రుడు” అని నామకరణం చేశారు. 
ఆ పేరు కాస్త ఆ బాలుడు స్మూల్లో చేరేనాటికి చంద్రేశ్వర్‌ అయ్యింది. మెట్రిక్‌ 
పరీక్ష వ్రాసి సర్టిఫికెట్‌ చేతికి అందేసరికి ఆ పేరును చంద్రశేఖర్‌గా 
మార్చుకున్నాడు. ఆ బాలుడు పీయూసీలో చేరి బి.పి.సి. ఐచ్చికంగా తీసుకుని 
ప్రాక్టికల్‌ రికార్డ్స్‌లో చక్కని బొమ్మలు వేసేవాడు. డాక్టర్‌ కావాలనేదే లక్ష్యం. 
అయితే తాను చదువుతున్న సైఫాబాద్‌ సైన్స్‌ కళాశాలలో విద్యార్థులకు 
చిత్రలేఖనంలో పోటీలు నిర్వహిస్తే “చీకట్లో నగరం” అనే చంద్ర లేఖనంతో 
పోటీలో పాల్గొన్నాడు. చిత్రలేఖన పోటీల న్యాయ నిర్ణేతగా సుప్రసిద్ధ చిత్రకారుడు 
కొండపల్లి శేషగిరి రావు వచ్చాడు. ఆయన చంద్ర ప్రియమిత్రుని తండ్రి కూడా. 
మిత్రుని కోసం వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా శేషగిరి రావు వేసే చిత్రాలు చూసి, 
చంద్ర ఎంతగానో ప్రేరణ పొందేవాడు. 

అయితే ఇక్కడ వచ్చిపడిన చిక్కేమిటంటే న్యాయనిర్దేత శేషగిరి రావు చంద్ర 
వేసిన చిత్రం చంద్రది కాదని, అది తన చిత్రమని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు 
చేశాడట. ఇలాంటి చిత్రం మీది మీరు మీ ఇంట్లో వెతకండి ఇది తాను 


5 


స్వయంగా వేసిన చిత్రమని ఎంత పోరాడినా వినకుండా 
చంద్రను పోటీ నుంచి తొలగించారు. 

దానితో చంద్రలో ఎన్నడూలేని పారుషం, పట్టుదల 
పెరిగింది. తాను శేషగిరిరావు అంతటి చిత్రకారుడై, 
ఆయనతోపాటు ఒకే వేదికపై సత్మారం పొంది తీరుతానని 
శపథం చేశాడు. దానికి అనుగుణంగానే పియుసి వార్షిక 
పరీక్షలలో అన్ని తాను సునాయాసంగా, సరైన 
సమాధానాలు వ్రాయగలిగిన ప్రశ్నలే వచ్చినా అవన్నీ 
వ్రాస్తే ఎక్కడ డాక్టర్‌ కోర్సు చదవవలసి వస్తుందోననే 
దుగ్ధతో ఏమి వ్రాయకుండా పేపర్‌ ఇచ్చి వచ్చి పరీక్ష 
తప్పాడు. తాను ఆశించిన విధంగా అప్పుడు జెఎన్‌టియు 
లోని ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో చేరి, ఐదేళ్ళు చదివి బిఎఫ్‌ఏ 
పూర్తి చేశాడు. తన బాల్యంలో డ్రాయింగ్‌ టీచర్‌ 
రామానుజాచార్యులు తనలో కలిగించిన అభిరుచిని, 
అనంతరకాలంలో అన్ని పత్రికలలో తన విశ్వరూపం 
ప్రదర్శించిన బాపు బొమ్మల వల్ల కలిగిన మైకంతో 
పూర్తికాలం తీరొక్క బొమ్మలు గీయడం సాధన చేశాడు. 

తాను ఆశించిన దానికన్నా మిన్నగానే సాధారణ 
తెలుగు ప్రజానీకంలో ఒక రకంగా శేషగిరిరావుకన్నా 
ఎక్కువగానే చంద్ర ప్రజాదరణ పొందాడు. కిన్నెర లాంటి 
సాంస్కృతిక సంస్థ శేషగిరిరావుతో పాటు చంద్రను ఒకే 
వేదికపై సత్మారం చేయడంతో చంద్ర చేసిన శపథాన్ని 
నిలుపుకున్నాడు. 

నిజానికి డాక్టర్‌ కావలసిన చంద్ర ఇట్లా చిత్రకారుడై 
“'చంద్రగా చిత్రకళా ప్రపంచంలో రసప్లావితమైన 
వెన్నెలలు కురిపించాడు. రుధిర వర్ణపు నిండు చంద్రుడై 


తెలంగాణ | 24 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలుగువారెవ్వరూ ఏనాటికైనా మరచిపోలేని చూడచక్కని వేలాది చిత్రాలు పత్రికలలో 
గీసి తన ముద్ర బలంగా వేశాడు. మిధునాల చిత్రణలో *'చంద్రలేఖనం” ముచ్చటైనది. 
ఆడవాళ్ళను 'ఆడతనం'తో అందంగా, మగవారిని మగవాడి'గా చిత్రించడం శరీర 
సౌష్టవ శాస్త్రాన్ని “అస్త్రం'గా వాడే చంద్ర విహారమనే కళానైపుణ్యం ఆయనలో పుష్మలంగా 
ఉంది. 

యువతీయువకులు - మరీ ముఖ్యంగా విద్యార్థులు అయా బొమ్మల్లోని భామలు, 
వారి మగతోడులు కూర్చున్న తీరుతెన్నులు, పడుకున్న ఫక్కీ నిలుచున్న పద్దతి, ఇతర 
ఎన్నెన్నో వైవిధ్యమైన వేలాది విన్యాసాలు చంద్ర నుంచి నకళ్ళు తీసి నేర్చుకున్నారు. పలు 
పత్రికల్లో ఇవ్వాళ పనిచేస్తున్న ఎందరో వర్ధమాన చిత్రకారులకు ప్రత్యక్షంగా చంద్ర 
గురువు కాకపోయినా, పరోక్షంగా వారంతా ఆయనకు ఎకలవ్య శిష్యులు. 

ఒకప్పుడు సెవెన్‌స్టార్‌ సిండికేట్‌వారు తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 
బాపు చిత్రాల ప్రదర్శన చూసి, చంద్ర కూడా బాపును ఏకలవ్య శిష్యుడయ్యాడు. తొలి 
రోజులలో ఆయన లాగా గీయడం సాధన చేసి ఆ తర్వాత ఇండియన్‌ ఇంక్‌ కలంతో 
కలకాలం గుర్తుండే బొమ్మలు గీసి తనకంటూ ఒకానొక ప్రత్యేక శైలిని హస్తగతం 
చేసుకున్నాడు. 

బాపు కథ మీద కొత్త సంగతి వేయడానికి మధనపడి వేస్తే, చంద్రేమో చడీచప్పుడు 
లేకుండా కథలో వున్న విషయాన్ని కథా ఆత్మను హైలైట్‌ చేస్తూ చకచకా చక్కని బొమ్మలు 
గీశాడు. 

నిజానికి చంద్ర గీతకు అందని అందంలేదు. ఒదగని భావం లేదు. ఆయన ఏది 
గీసినా సంతకం లేకుండానే చంద్ర ముద్ర కనిపిస్తుంది. ఇట్లా వేలాది కథలకు 
బొమ్మలేశాడు. వందలాది గ్రంథాలకు ముఖచిత్రాలు వేశాడు. ఎంతో వేగంగా బొమ్మలు 
వేసే చంద్ర ఆత్రేయ వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఏడిపిస్తాడన్నట్టుగానే 
బొమ్మలేసి కళా ప్రియులను, బొమ్మలేయక రచయితలను, సంపాదకులను, 
ప్రచురణకర్తలను ఏడిపిస్తాడనేవారు లేకపోలేదు. 

దానికి కారణం - విరామం లేకుండా బొమ్మలేసినా, సమయానికి పూర్తి చేయలేనన్ని 
ఎక్కువ బొమ్మలేస్తానని మొహమాటంతో చంద్ర అన్నింటికీ తలూపడమే అయి ఉంటుంది. 
ఎందుకంటే ఏది చేసినా మొక్కుబడి క్రింద చేయడమంటూ చంద్ర జీవితంలో లేనేలేదు. 
మనస్ఫూర్తిగా తను అనుకున్నట్టుగా కుదిరే దాకా బొమ్మను తీర్చిదిద్దడం ఆయన నైజం. 
అందుకే బహుశా ఆ ఆలస్యం. 

నా అనుభంలో మాత్రం చంద్రికళికు, వేగానికి ఫిదా అయిపోయాను. నిర్భయం, 
నిర్మోహమాటం, నైతికబలం గల ఇరువురు జర్నలిస్టులు జి. కృష్ణ పి. దామోదరస్వామి 
వ్యాస సంకలనాలు ప్రచురిస్తున్న సందర్భంగా వాటికి చక్కని ముఖ చిత్రాలను ఆయన 
గీసిచ్చారు. వారిరువురంటే తనకెంతో అభిమానమన్నారు. నన్ను కూర్చోబెట్టి గంట 
సేపట్లో స్వామిగారి 'ఈనేల - ఈ గాలికి ముఖ చిత్రం వెసి చేతిలో పెట్టారు. 

జి. కృష్ణ బొమ్మను నాకు కావలసిన తీరులో వేసిచ్చాడు. అట్లాగే ఇరవై సంవత్సరాల 
క్రితం పూర్వ ప్రధాని పి.వి. నరసింహరావుకు అబోవిభోవారు సామాజిక, సాహిత్య, 
సాంస్కృతిక రంగాల్లో అసమాన కృషి చేసిన వారికి ప్రదానం చేసే ప్రతిభామూర్తి అవార్డు 
ప్రదానం చేసిన సందర్భంగా ప్రచురించిన బృహత్‌ సన్మానోత్సవ సచిత్ర ప్రత్యేక సంచికను 
నేను ఎడిట్‌ చేశాను. ఆ సంచికను అందంగా, అపూర్వంగా తేవాలని చంద్రతో రంగుల 
ముఖ చిత్రాన్ని కోరి అపురూపంగా వేయించాను. 920 పేజీల ఈ సంచికలో వివిధ 
అధ్యాయాల కోసమని పలు సందర్భాలలో వివిధ హావభావాలతో పి.వి.కి. అద్దంపట్టే 
డజను రేఖా చిత్రాలు వారం రోజుల్లో వేసిచ్చాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పూర్వ 
ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి శతజయంతోత్సవం సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక 
శాఖ ప్రచురించిన కాసు బ్రహ్మానందరెడ్డి సంస్మరణ సంచికను ఎడిట్‌ చేసే బాధ్యతను 
నాకు అప్పగించారు. అందుకోసం కూడా వివిధ హావభాలతో కాసు బ్రహ్మానందరెడ్డి 
రేఖా చిత్రాలను డజను వారంరోజుల్లో వేసినాడు. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పూర్వ 


జి. కృష్ణ బొమ్మను నాకు కావలససన 
తీరులో వేసిచ్చాడు. అట్లాగే ఇరవై 
సంవత్ససాల క్రితం పూర్వ ప్రధాని పి.వి. 
నరసింహరావుకు అబోవిభోవారు 
సామాజిక, సాహిత్య, సాంస్కృతిక 
రంగాల్లో అసమాన కృషి చేసిన వారికి 
ప్రదానం చేసే ప్రతిభామూర్తి అవార్డు 
ప్రదానం చేసిన సందర్భంగా 
ప్రచురించిన బృహత్‌ సన్మానోత్సవ 
ససిత్ర ప్రత్యేక సంచికను నేను ఎడిట్‌ 
చేశాను. ఆ సంచికను అందంగా, 
అపూర్వంగా తేవాలని చంద్రతో 
రంగుల ముఖ చిత్రాన్ని కోరి 


అపురూపంగా వేయించాను. 


] 


oi 


' 
| i 
మల్లో కా 
న్‌ తాం 
r 


es 


— 


తెలంగాణ | 25 | జూన్‌ 2021 


ముఖ్యమంత్రి దాక్టర్‌ వై.యస్‌. రాజశేఖరరెడ్డికి అక్షరాంజలి పేరున 800 పేజీల 
సంస్మరణ సంచికను ఆకిరి మీడియా రీసెర్చ్‌ పబ్లిషింగ్‌ (ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు 
ప్రచురించిన దాన్ని నేనే ఎడిట్‌ చేశాను. దీనికోసం కూడా కేవలం రెండు 
మూడు రోజుల్లో వివిధ హావ భావాలతో రాజశేఖరరెడ్డి డజను రేఖాచిత్రాలు 
చంద్ర వేసిచ్చాడు. ఇంకా ఇలా ఎన్నో అనుభవాలను చెప్పవచ్చు. 

తొలి రోజుల్లో విరసంలో చంద్ర సభ్యుడు. ఆ సంస్థకు చిత్రకారుడుగా 
ఆయన చేసిన దోహదం ఆ తర్వాత మరెవ్వరూ చేయలేదు. జననాట్యమండలి 
కార్యక్రమాల్లో భాగంగా చంద్ర బొమ్మల కొలువు ఏర్పాటు చేసేవారు. ఒకసారి 
ప్రదర్శన అనంతరం నగరానికి తిరిగి వస్తున్నప్పుడు వ్యాన్‌ పైన పెట్టి చంద్ర 
పెయింటింగ్స్‌ గాలికి ఎగిరి రోడ్డుకు ఇరువైపుల పంట చేలలో పడికొట్టుకు 
పోయాయి. అది గమనించిన విప్లవకవి చెరబండ రాజు ప్రభృతులు వాహనం 
ఆపి అన్ని ఏరుకుని తెచ్చారు. అయితే అప్పటికప్పుడు కలిగిన 
ఆలోచనలతో వ్యాన్‌ చుట్టూ ఆ బొమ్మలు అమర్చి 
పంటపొలాల్లో పనిచేస్తున్న రైతులను పిలిచి, ఆ బొమ్మలేమైనా 
అర్ధమవుతున్నాయా? అని అడిగారట. దానికి రైతుల నుంచి 
సరైన స్పందన రాకపోవడంతో ఇక తాను పెయింటింగ్స్‌ 
వేయనని చంద్ర మొండికేశాడు. 

అయితే 1959లో ఒక పత్రికలో ప్రారంభించిన కార్టునులు 
వేల సంఖ్యలో అనేక పత్రికలలో వేస్తూనే పోయాడు. ఆయన 
షష్టిపూర్తి సందర్భంగా “చంద్ర కార్టూన్లు 192 పేజీల గ్రంథం 
వచ్చింది. మళ్ళీ ఆయన రచనలు 2012-13లో వేసిన 
కార్టూన్లు చంద్ర డస్ట్‌ బిన్‌ కార్టూన్లు” శీర్షికన వెలువడింది. 
ఈ (గంథాల్లోకి ఎక్కని కార్టూన్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆయన సప్తతి 
సందర్భంగా వారి గురించి ప్రముఖుల వ్యాసాలతో “ఒక చంద్రవంక 
వెలువరించారు. 

ఇవి కాకుండా చంద్ర వేసిన వందలాది ప్రముఖుల చిత్రాలు పోగర్టెట్స్‌ 
వేటికవే సాటి. అవన్ని కలిపి ఒక గ్రంథంగా వెలువరించవచ్చు. ఇవి కాకుండా 
ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలుగులో వచ్చిన అన్ని వార, మాస, పక్ష పత్రికలలో 
ప్రచురితమైన కథలకు, ధారావాహిక నవలలకు ఆయన వేసిన తెలుపు, నలుపు 
చిత్రాలు వర్ణచిత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. పలు గ్రంథాలకు వేసిన ముఖ 
చిత్రాలు, గ్రీటింగ్‌ కార్డులు, ప్రచార చిత్రాలు రూపకల్పన చేసిన లోగోలు వేల 
సంఖ్యలో ఉంటాయి. ఆయన వ్రాసే అక్షరాలు ముత్యాల కోవ. 

ఎంతసేపు రాష్ట్రంలో ఉన్న పత్రికలు అన్నింటినీ ఎక్కువకాలం (ఫ్రీలాన్స్‌ 
ఆర్జిస్టుగానే ఆయన పనిచేశారు. దాదాపు పదహారేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ 
సార్వత్రిక విశ్వవిద్యాలయంలో గొప్ప హోదా లేకపోయినా, భారీ వేతనం 
లేకపోయినా, తన స్వభావానికి గిట్టని చిన్నపాటి చిత్రకారుడుగా ఉద్యోగం 
చేశాడు. ఆ ఉద్యోగంలో చేరకపోయివుంటే మరెన్నో అపురూపమైన చిత్రాలు 
చంద్ర కుంచెనుంచి వచ్చి ఉండేవేమో! 

ఇదంతా చంద్రలో ఒక పార్వం మాత్రమే. చంద్ర చిత్రకారుడేకాదు. ఆయన 
సకల కళా వల్లభుడు తెలుగు సాహిత్య పఠనం ఆయనకు ప్రీతిపాత్రమైంది. 
చిత్రకళపై వచ్చే పుస్తకాలు కొనడం, భాషతో నిమిత్తం లేకుండా సినిమాలు 
చూడడం ఆయనకు వ్యసనం. కథలు వ్రాయడం అలవాటు, తొలి కథ "నా 
సూటుకేసు” '“ఆంధ్రప్రభిలో వచ్చిన నాటి నుంచీ అన్నింటిని సేకరిస్తే ఒకటి, 
రెండు సంకలనాలు వేయవచ్చు. “బడ్జెట్‌ జీవితం”), గడియారం గొల్లుమంది”, 
“అంజనం, “చావు, “చీకటి, “తలుపులు” లాంటి జీవిత చిత్రాలను కన్నులకు 
కట్టే దాదాపు ఏభై కథల దాకా ఆయన వేశారు. 


నాలుగేండ్ల క్రితం నాడీ సంబంధ 
సమస్యతో అనా రోగ్యం పాలై, 
ఇంటికే పరిమితమైన తర్వాత 
కూడా రెండు మూడు సార్లు 


కలుసుకుని, వారి 
చిత్రకళాయాత్రలోని 
పలు అనుభవాలను గుర్తు 
చేసుకున్నాము. 


అంతేకాదు ఊరుమ్మడి బతుకులు, చలిచీమలు, చిల్లర 
దేవుళ్ళు, ఛాయ, మంచుపల్లకి, డిటెక్టివ్‌ నారద మొదలగు 
పదిహేను చలనచిత్రాలకు చంద్ర కళా దర్శకత్వం 
నెరిపాడు. మరికొన్ని చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పని 
చేశాడు. రంగులకల, చలి చీమలు, అబ్బాయి ప్రేమలో 
పడ్డాడు మొదలగు చిత్రాల్లో నటించాడు. ఇంద్ర ధనస్సు, 
వెన్నెల వేట ధారావాహికలను దర్శకత్వం వహించాడు. 

ఒక దశలో చలనచిత్ర దర్శకుడు కావాలనుకున్నా 
తాను వ్రాసిన “సూర్యుడు కూడా ఉదయిస్తాడు కథను 
సినిమా తీయాలనుకున్నాడు. డబ్బులు పెట్టేందుకు 
స్నేహితుడు ముందుకొచ్చాడు. కాని తెలుగు చలన చిత్ర 
ప్రేక్షకులను నమ్ముకుని కళాత్మక చిత్రం 
నిర్మించే ధైర్యం చేయలేక తనకుతానే 
స్వచ్చందంగా చిత్ర నిర్మాణం 
ఆలోచనను విరమించుకున్నాడు. 

కంటికి, మనసుకు నచ్చిందే 
నిజమైన కళ అని నమ్మే చంద్ర సగటు 
తెలుగు మనిషే సంసార సంబంధమైన 
బాదరబంధీ, కోపతాపాలు, ఇతర 
బలహీనతలు అన్నీ వున్నా అలుపెరగని 
చిత్రకారుడాయన. ఆయనలోని 
త్రివిక్రముడైన చిత్రకారుడే అతని ఇతర 
కళలను కనిపించకుండా కమ్మేశాడు. 

వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాంస్కృతిక మండలి 
చిత్రకళకు వారు చేసిన సేవలకుగాను హంస అవార్డు 
ప్రదానం చేసింది. ఏనాడూ అవార్డుల కోసం అర్రులు 
చాచని చంద్రకు వయోధిక పాత్రికేయ సంఘం ఆత్మీయ 
సత్కారం చేస్తే, కొత్త పెళ్ళి కొడుకులాగ సిగ్గుపడుతూ, 
వినమంగా స్వీకరించారు. 

నాలుగేండ్ల క్రితం నాడీ సంబంధ సమస్యతో 
అనారోగ్యం పాలై, ఇంటికే పరిమితమైన తర్వాత కూడా 
రెండు మూడు సార్లు కలుసుకుని, వారి చిత్రకళా 
యాత్రలోని పలు అనుభవాలను గుర్తు చేసుకున్నాము. 
ఇరువురం కలిసి పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో సినిమాలు 
చూశాము. అనేక చిత్ర కళా ప్రదర్శనలలో పాల్గొన్నాము. 
పుస్తక ప్రదర్శనలు చూశాము. ఆయన శ్రీమతి విజయ 
భార్గవి కూడా ప్రముఖ రచయిత్రి. వారి కుమారుడు 
చైతన్య, కుమార్తెలు కవిత, లాలిమ, వారి మరో సహచరి 
కుమార్తె మేఘన అంతా విదేశాల్లోనే ఉన్నారు. ఆయన 
ఇటీవలి వరకు సికిందరాబాద్‌లోని ఆర్‌.కె. మదర్‌థెరిస్సా 
పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతూ కరోనాతో ఈ 
ఏప్రిల్‌ 29వ తేదీ తెల్లవారు రూమున కన్నుమూశారు. 
అయినా ఏనాటికైనా చిత్రకళారంగంలో ఆయన వేసిన 
ముద్ర చెరగనిది. 


తెలంగాణ | 26 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


జనారన్‌రెడి 
థ్‌ ఆ 


పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న 
జనార్ధన్‌రెడ్డి 1990లో గ్రూప్‌1కు ఎంపిక 
య్యారు. నల్లగొండ, నెల్లూరు ఆర్జీఓగా, 
వరంగల్‌, అనంతపురం జిల్లాల కలెక్టర్‌గా 
విధులు నిర్వహించారు. తెలంగాణ వచ్చాక 
ఈ ప్రభుత్వంలో వ్యవసాయ, పండ్లతోటలు, 
'సెరికల్చర్‌, మార్కెటింగ్‌ శాఖల కమిషనర్‌గా 
పనిచేశారు. సహాకారశాఖ రిజిస్ట్రార్‌గా, 
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా, 
విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. వ్యవ 
సాయశాఖ ముఖ్యకార్య దర్శిగా విధులు నిర్వ 
హించారు. ఈయన స్వగ్రామం మహబూబ్‌ 
నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం 
పెద్దాయపల్లి. 


సుమిత్ర ఆనంద్‌ తనోబా 


కామారెడ్డి జిల్లా లింగంపేట జడ్పీహెచ్‌ఎస్‌లో 
తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్న 
సుమిత్ర తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా 
పాల్గొన్నారు. ఆమె స్వగ్రామం కామారెడ్డి 
జిల్లా చిన్న మల్లారెడ్డి. 


కోట్ల అరుణకుమారి 


వికారాబాద్‌లో జాయింట్‌ కలెక్టర్‌గా విధులు 
నిర్వహిస్తున్న అరుణకుమారి భూభారతి 
జాయింట్‌ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. 


ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు 


ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 
బీఏఎంఎస్‌ పట్టా పొందిన చంద్రశేఖర్‌రావు 
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు 
చెందినవారు. నవజ్యోతి అనే స్వచ్చంద 
సేవాసంస్థ ద్వారా దుబ్బాక, సిరిసిల్లా 
ప్రాంతాల్లో వృద్ధులకు వైద్యసేవలు 
అందిస్తున్నారు. 


టీఎస్‌ పీఎస్‌సీ 


షి 


౮ 


ఛైర్మన్‌, సభ్యుల నియామకం 


(ప్రభత్వం పూర్తిస్థాయి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను నియమించింది. ఛైర్మన్‌తో పాటు 
ఏడుగురు సభ్యులను నియమించింది. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా కూడా 
ee! అనుభవజ్ఞులు ఉండడం విశేషం. ఛైర్మన్‌గా వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, 
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి. జనార్థన్‌రెడ్డిని నియమించింది. సభ్యులుగా టీఎన్‌జీవో మాజీ 
అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి, రిటైర్డ్‌ ఈఎన్‌సీ రమావత్‌ ధన్‌సింగ్‌, సీబీఐటీ ప్రొఫెసర్‌ 
బి. లింగారెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ కోట్ల అరుణకుమారి, తెలుగు పండిట్‌ సుమిత్ర ఆనంద్‌ తనోబా, 
ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ మాజీ ఎమ్మెల్సీ ఆర్‌. 
సత్యనారాయణలను నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 
ఛైర్మన్‌, సభ్యులను నియమించి, గవర్నర్‌ తమిళిసైకి పంపగా ఆమె ఆమోదముద్ర వేశారు. దీంతో 
పాత సభ్యుడు సాయిలుతో కలిపి మొత్తం ఒక ఛైర్మన్‌, రిమంది సభ్యులు ఉంటారు. కస్‌ సోమెష్‌ 
కుమార్‌ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఛైర్మన్‌, సభ్యులు 
ఆరు సంవత్సరాలు, లేదా 62 సంవత్సరాలు పూర్తయ్యేవరకు ఈ పదవిలో ఉంటారు. 


కారం రవీందర్‌రెడ్డి 


గతంలో టీఎన్టీఓ అధ్యక్షులుగా 
పనిణసిన రవీందర్‌రెడ్డి తెలంగాణ 
ఉద్యమంలో చురు కైన పాత్ర 
పోషించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా 
వేలేరు రవీందర్‌రెడ్డి స్వగ్రామం. 


ప్రొఫెసర్‌ బి.లింగారెడ్డి 


ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాల చైతన్య భారతీ 
ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (పీవీఐటీ)లో ఫిజిక్స్‌ 
విభాగం హెడ్‌గా కొనసాగుతున్న లింగారెడ్డి 
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రేడియేషన్‌ 
ఫిజిక్స్‌లో పిహెచ్‌డి చేశారు. ఈయన స్వగ్రామం 
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు. 


రమావత్‌ ధన్‌సింగ్‌ 


ప్రజారోగ్యశాఖలో ఈఎన్‌సీగా 
పనిచేస్తు పదవీ విరమణ పొందిన 
ధన్‌సింగ్‌ ఉస్మానియా యూనివర్సిటీ 
నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో 
మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. నల్లగొండ 
జిల్లా దేవర కొండ సమీపంలోని 
జాత్యానాయక్‌ తండా ధన్‌సింగ్‌ 
స్వంత ఊరు. 


ఆర్‌. సత్యనారాయణ 


సీనియర్‌ జర్నలిస్టు ఆర్‌.సత్యనారాయణ ప్రముఖ 
దిన పత్రికల్లో విధులు నిర్వహించారు. తెలంగాణ 
ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఈయన 
గతంలో టీఆర్‌ఎస్‌ నుంచి 
ఎమ్మెల్సీగా గెలుపొందారు. 


రాష్ట్ర అవతరణ దినోత్సవ. ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 27 | కక. 2021 


రోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధిస్తూ 

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో హైదరాబాద్‌ నగరంలోని 
నిరుపేదలు, అన్నార్తులు, నిరుద్యోగులు, పలు ఆసుపత్రుల్లో చికిత్స 
పొందుతున్న వారి అటెండెంట్లకు జీహెచ్‌ఎంసీ అందిస్తున్న 
అన్నపూర్ణ భోజనం వరప్రసాదంగా మారింది. లాక్‌ డౌన్‌ 
సందర్భంగా వ్‌ ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దని ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ స్పష్టం చేయడంతో నగరంలో ప్రతి రోజూ దాదాపు 60 
వేల మందికి అన్నపూర్ణ భోజనాలను జీహెచ్‌ఎంసీ ఉచితంగా 
అందిస్తూ క్షుద్బాధను తీరుస్తోంది. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని నిరాశ్రయులు, చిరువ్యాపారులు, 
బీదవారికి అన్నపూర్ణ 150 కేంద్రాల ద్వారా ప్రతిరోజూ రెండు 
పూటలా ఉచితంగా అందిస్తున్నారు.. అయితే, మరో 100 
కేంద్రాలను అదనంగా తెరవాలని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి 
కేటీ రామారావు ఆదేశించడంతో అదనంగా మరో 100 అన్నపూర్ణ 
కేంద్రాలను జీహెచ్‌ఎంసీ తెరిచింది. 

ప్రతి భోజనంలో 450 గ్రాముల అన్నం, 100 [గ్రాముల 
పప్పు, సాంబార్‌, పచ్చడి తప్పనిసరిగా ఉండేవిధంగా మెనూను 
అమలు చెస్తున్నారు. ప్రతీ రోజు ఈ అరవై వేలకు పైగా 
భోజనాలను తాయారు చేసి నగరంలోని 250 కేంద్రాల ద్వారా 
పంపటి వసు బృహత్తర బాధ్యతను హరేకృష్ణ ఫౌండేషన్‌ చేపట్టింది. 
నార్సింగిలోని పూర్తిగా యాంత్రిక పద్ధతిలో ప్రతిరోజూ భోజనాల 
తయారీకి గాను 6500 కిలోల బియ్యం, 1400 కేజీల కందిపప్పు, 
ర్‌ వేల కిలోల కూరగాయలు, నాలుగు వేల కిలోల పెరుగు, 400 
కిలోల మిర్చి వినియోగిస్తున్నారు. 

ఈ అన్నపూర్ణ ఉచిత భోజనాన్ని సాఫీగా, కరోనా నిబంధనలన 
నుసరించి అందించేందుకు పలు కేంద్రాల వద్ద స్వచ్చంద 
సంస్థలు కూడా తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. అ 


డా PH గ 
hl 


ఇంటింటికి ర సర్వే 


ష్టంలో కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 
ప్రభుత్వం చేపట్టిన ముందస్తు జ్వరం సర్వేతో సత్ఫాలితాలు 
లభించాయి. అసలు, రోగం ముదిరేదాకా కాకుండా, తొలినాళ్ళలోనే 
గుర్తించి తగు మందులు వాడితే ముందుగానే కట్టడి చేయవచ్చని 
తెలంగాణా ప్రభుత్వం భావించి దేశంలో మరే రాష్ట్రంలో లేని 
విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జ్వర సర్వేను చేపట్టింది. 
ఒక్కో బృందంలో ఒక ఏ,ఎన్‌.ఎం., ఆశ వర్శర్‌, ఒక మున్సిపల్‌ 
సిబ్బంది సభ్యులుగా వేలాది బృందాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి 
ఈ బృందాలు వెళ్లి ఎవరెవరు జ్వరాలతో బాధ పడుతున్నారనే 
వివరాలు సేకరించి జ్వరంతో ఉన్న వారికి ఐదు రోజులపాటు 
ఉప యోగించే మందుల కిట్‌ను ఉచితంగా అందజేస్తున్నారు.. ఈ 
జ్వర నివారణ, మల్టి విటమిన్‌, యాంటీ బయాటిక్‌, జింక్‌ టాబ్లెట్స్‌ 
గల ఈ ఉచిత మందుల కిట్‌లోని గోళీలు వాడడంతో వేలాది 
మందికి ముందస్తుగానే నయం జరిగి కరోనా బారిన పడకుండా 
కాపాడు కున్నారు. 


ty 


పేలు రంగాలలో ప్రతిభ చూపిన పి.వి. సంగీతజ్ఞుడనే విషయం చాలా 
మందికి తెలియదు. అందునా ఆయన గాయకుడన్న రహస్యం బహుకొద్ది 
మందికే తెలుసు. ఒకానొక సందర్భంలో ఆయన స్వరరాగపరిజ్ఞానాన్ని, 
మంద్రస్థాయి గాత్రాన్ని ప్రత్యక్షంగా వినే అదృష్టం నాకు కలిగింది. ఆ అరుదైన 
మహత్తర సంఘటనే యీ వ్యాసానికి కారణం. 

పి.వి. సంగీతాన్ని అభ్యసించలేదు. కానీ ఆయన అంతరంగమంతా 
నాదమయంగా ఉండేదని ఆయన రచనలు, ప్రసంగాలు తెలియజేస్తున్నాయి. 
ఆయన అంతర్ముఖీన తత్త్వం, ఎదలో వుప్పొంగే నాదతరంగం, సంగీతాన్ని 
ఉపాసనాశక్తిగా మలచి, బహుశ; యోగమార్గంలోకి మళ్ళీంచివుంటుంది. 
నాదయోగులు, ఎక్కువగా మౌనంగా వుండడానికి కారణం, మూలాధారంలోని 
అనాహతనాదాన్ని నిరంతరం వుపాసించడమే. పి.వి. మౌనానికి బహుశః యీ 
స్వరరాగయోగ చింతన కారణమైవుండొచ్చు. ఈ విషయాలు, ఒకసారి 1983 
ప్రాంతంలో, నేను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ క్రోప్రం ఢిల్లీ యూనివర్సిటికి వెళ్ళినపుడు 
పి.వి. అధికార నివాసంలో, ఆయన సన్నిహిత మిత్రుడు కీ॥శే॥ పాములపర్తి 
సదాశివరావు గారు వివరించడం వలన తెలిసింది. 

ఇక్కడ పాములపర్తి సదాశివరావు గురించి చెప్పాలి... ఆయన మేథావి. 
మనుధర్మశాస్త్రం మొదలు మార్చిజం వరకు, సాహిత్యం నుండి సైన్సు వరకు, 
అలాగే పలు భాషలపై పట్టువున్న మనీషి. పి.వి.కి బహుప్రాణం ఆయనొక 
విజ్ఞాన సర్వస్వం. పి.వి. విశాలమైన బంగళాలో ఓ గెస్టు రూంలోవున్న 
సదాశివరావు గారితో కాలక్షేపం కోసం మాట్లాడిన అనేక విషయాలు చెప్పేవారు. 
ఆయన చాలా బక్కపలచగా వుంటాడు. ఆయన బెడ్‌పైన దుప్పట్లు కనబడనంత 
పుస్తకాలుంటాయి. వాటిలో సంగీతరత్నాకరం అనే గ్రంథాన్ని తీసుకొని పేజీలు 
తిప్పుతూ, వారితో మాట్లాడుతున్నాను. నాకెందుకో అనుమానం వచ్చింది. 
నిజంగా వారీ పుస్తకాలన్నీ చదివి వుంటారా? అని సందేహం! వారిని 


పరీక్షిద్దామని “తాతా ఈ “మంజుల” అనే రాగం మీకు 
తెలుసా?” అని అడిగాను. ఆయన సిగరెట్టు వెలిగించి ఒక 
దమ్ము లాగి, వెంటనే ౩6వ మేళకర్త 'చలనాటి రాగం 
నుంచి పుట్టిన రాగమని 'సరిగమపధసి స్వరాలుంటాయని 
షట్‌ [శ్రుతిరిషభంతో పలకాలని చెప్పడంతో నా తల 
దిమ్మతిరిగింది. ప్రాచు ర్యంలో వున్న పదిరాగాల గురించి 
చెప్పడానికే సంగీత విద్వాంసులు తత్తరపడుతారు. 
అలాంటిది అప్రధానమైన ఆ రాగం గురించి అనర్గళంగా 
చెప్పడంతో సదాశివరావు గారు సంగీత సర్వస్వంలా 
అగుపించారు. అప్పుడు ఆయన అసలు రహన్యం 
చెప్పారు. “నాకన్న ఆ రూంలో తలుపులు బిగించుకొని 
కూర్చున్న ఆ పెద్ద మనిషి, గొప్ప “సంగీతవేత్త” అని పి.వి. 
గదిని చూపిస్తూ అతి మంద్ర స్వరంలో... 

ఓరోజు, ఢిల్లీలో నేను కొనుక్కున్న కాసియో కీబోర్డును’ 
వాయిస్తుంటే, నావేళ్ళను చూస్తు, బెడ్‌ మీద పడుకొన్న 
పదాశివరావు గతంలోకి జారుకొని, కళ్ళుమూసుకొని 
పి.వి. సంగీతపరమైన ముచ్చట్లు చెప్పసాగారు. 

పి.వి. హైస్కూల్‌ విద్యార్థిగా వున్నపుడు భజన 
మండలిలో తరచు, హర్మోనియంపై భజన్స్‌ పాడేవారట. 
ఇంటర్‌ కోసం నాగపూర్‌ వెళ్లాక అక్కడ హిందుస్తానీ 
సంగీతంతో పరిచయం కలిగింది. కరీంనగర్‌కు చెందిన 
సుప్రసిద్ద హిందుస్తానీ విద్వాంసుడు, న్యాయవాది పి. 
నారాయణరావు, ఇంటర్‌లో పి.వి.కి క్లాస్‌మేటుగా 
వున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో స్వయంసిద్దుడైన 
నారాయణరావు జీవితమాధారంగానే, _ విశ్వనాథ 
సత్యనారాయణ 'మైయుతుమ్మెది నవల రాశారు. 

నాగపూర్‌లో నారాయణరావు, నరసింహారావులిద్దరూ 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 29 | జూన్‌ 2021 


తరచూ ఉస్తాద్‌ అబ్బుల్‌కరీంఖాన్‌, ఉస్తాద్‌ ఫయాజ్‌ఖాన్‌, ప్రభృతుల సంగీతాన్ని 
గ్రాంఫోన్‌ రికార్డులపై వినేవారు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ సైతం ఇష్టపడే 
ఫయ్యాజ్‌ఖాన్‌ భైరవి రాగంలో ఆలపించే టుమ్రీని పి.వి. పదే పదే విని 
ఆనందించేవాడు. వీరితో పాటు “తరానా”లో ప్రత్యేక కృషి చేసిన ఉస్తాద్‌ అమీర్‌ 
ఖాన్‌ గజల్స్‌ కె.ఎల్‌. సైగల్‌ గజల్స్‌, మీరా భజన్స్‌ విని, పాడుకొనేవారు. 
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో గాత్రంతో పాటు, సితార్‌ షెహనాయ్‌ వాద్య 
సంగీతాలను సైతం పి.వి. ఎక్కువగా అభిమానించేవారు. 

సదాశివరావు గారు, పి.వి. గురించి చెబుతూనే వున్నారు. నేను చిన్నగా 
క్యాషియోపై వాయిస్తూనే వున్నాను. అంతలో, పి.వి. పనివ్యక్తి చబ్బన్‌లాల్‌ వచ్చి 
“సాబ్‌ బులారే” అని మావైపు చూశాడు. నాకు భయం వేసింది. నేను 
కర్లకలోరంగా వాయించిన కీబోర్డు పి. వి.ని డిస్టర్బ్‌ చేసిందేమోనని, ఆయనను 
ఎలా ఫేస్‌ చేయాలో తెలియక, భయంతోనే ఆయన గదిలోకి వెళ్ళి “నమస్తే” 
అని వణుకుతున్న గొంతుతో పలికాను. 

పి.వి. దర్జీతో కుట్టించుకొన్న బనియన్‌, ధోవతి ధరించి టేబుల్‌ కెదురుగా 
ఓ కుర్చీలో కూర్చొని రాసుకుంటున్నారు. టేబుల్‌ పక్కన కంప్యూటర్‌ కూడా 
కనిపించింది. టేబుల్‌పైన అంగుళం సందులేకుండ పుస్తకాలున్నాయి. నన్ను 
చూసి, రాస్తున్న కలం మూసివేసి, “ఇంతకు ముందు మీరూంలోంచి ఏదో 
మ్యూజిక్‌ వినిపించింది. ఓసారి దాన్ని తీసుకొనిరా చూస్తా!” అని పి.వి. ఎంతో 
మృదువుగా, అనగానే నాపైన పెద్ద పర్వతం దించినట్లయింది. క్షణంలో మినీ 
కీబోర్డును తెచ్చి పి.వి. చేతిలో ఉంచాను. 

పి.వి. క్యాషియోను అటు ఇటు తిప్పి ఆసక్తిగా పరిశీలించి తిరిగి నాకు 
యిస్తూ “ఏదీ! మాల్మోస్‌ వాయించురా!” అని ఉత్సాహంగా అడిగారు. నేను 
1 He శృతిలో మాల్మోన్‌ రాగాన్ని ఆ రాగపు థీంను వాయిస్తుంటేనే 
సదాశివరావు వచ్చి కూర్చున్నారు. 

“మాల్మోస్‌ “పకడ్‌” బాగానే వాయిస్తున్నడు వీడు” అని పి.వి. సదాశివ 
రావుతో అన్నాడు. ఒక రాగం తాలూకు సంపూర్ణ స్వరూపాన్ని అనేకానేక స్వర 
విన్యాసాలతో సమర్పించే విధానాన్ని హిందుస్మానీలో “పకడ్‌” అంటారు. 
“ఆధాహై చంద్ర్‌మా రాత్‌ ఆధీ” (నవరంగ్‌ సినిమా) పాట మాల్మోస్‌ కల్నెకథ” 
అని పి.వి. అడిగాడు. నేను తలవూపి ఆ పాటను పల్లవి వినిపించాను. 

సదాశివరావు జ్యోకం కలిగించుకొని మాల్మోస్‌ హిందోళ రాగాల గురించి 
పి.వి.కి చెప్పారు. ఆయన నావైపు చూసి “దర్భారీకానడ రాగం వాయించు!” 
అని కోరగానే, కాస్తంత వాయించగానే, పి.వి. కళ్ళు మూసుకొని అతిమంద్ర 
స్థాయిలో “బిదునియాకె రఖ్‌వాలే, సున్‌ దర్గ్‌ భరే మేరే నాలే” అని బైజుబావ్‌ర 
(1952)లో రఫీ సాబ్‌ పాడిన పాటను సన్నగా తనలో తానే 'హమ్‌” చేసుకోవడం, 
విని ఆశ్చర్యపోయాను. అచ్చం సైగల్‌ గాత్రం వలె చాలా గంభీరంగా, 
మధురంగా సాగింది. పి.వి. గాత్రం - ఇదంతా కేవలం నిముషం పాటు 
వ్యవధిలోనే జరిగింది. కానీ పి.వి.లో ఒక మధుర గాయకుడున్నాడని తేలింది. 

పి.వి. వెంటనే తేరుకొని, సదాశివరావుతో హిందుస్తానీ, “'ఘరానాలి గురించి 
మాట్లాడారు. తరువాత పి.వి. లేచి టేబుల్‌పైనే గల ఓ కప్పివున్న శాలువారు 
తొలగించి, నాకు చూపించారు! అశ్చర్యం! అక్కడ యమహీ డి.ఎక్స్‌. మారుల్‌, 
డిజిటల్‌ సింథసైజర్‌ కనిపించింది. ఆ రోజుల్లోనే దాని ధర సుమారు 10,000 
రూ॥ (నేడు లక్ష) ఉంటుంది. అమెరికా నుంచి తెప్పించుకున్నానని చెప్పారు. 

దాని మీద వేళ్లు పెట్టాలని మనసు ఉవిళ్ళూరింది. కానీ అతి కష్టం మీద 
నిగ్రహించుకొన్నాను. “మీరొకసారి వాయించండి” అని గొంతుపెగుల్చ్బుకొని 
ధైర్యంతో అడిగాను. ఆయన మౌనంగా ఆ వాయిద్యం వెనుక గల లిరిక్‌ 
నొటేషన్‌ స్టాండ్‌కు బిగించిన వెస్టన్‌ మ్యూజిక్‌ స్టాఫ్‌ నొటేషన్‌ బుక్‌ ఇచ్చి “ఇది 


తెలుసా” అని అడిగాడు. నాకు రాదని చెప్పగానే, తల 
పంకించి, ఆ వాద్యం తాలూకు కేబుల్‌ తీసి ప్లగ్‌లో పెట్టి, 
స్విచ్‌ ఆన్‌చేశాడు. నన్ను వాయించు మని అడిగారు. నేను 
ఒక్క చేతితోనే 'భూపాలిరాగ్‌ వాయించాను. పియానో 
పద్ధతిలో రెండు చేతులతో వాయించితే ఇంకా 
బాగుంటుంది. అలా ప్రాక్టిస్‌ చేయి.” అని స్విచ్‌ ఆఫ్‌ చేసి 
మళ్ళీ జాగ్రత్తగా శాలువా కప్పివేశారు. 

1983 జులై చివరి వారంలో జరిగిన యీ సంఘ 
టనను రికార్డు చేయడానికి యీనాటి వలె మొబైల్‌ 


ఫోనుల్లేవు. జప హృదయంలో పదిల పరచబడింది. 
ఇపుడు ఆ జ్ఞాపకాలను పంచుకోవడానికి సదాశివరావు 
కూడా లేరు. నా అభిప్రాయంలో అనుదినం ఎదురయ్యే 
అనేకానేక ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందడానికి, పి.వి. 
ఏకాంతంగా సింథసైజర్‌పై స్వరసాధన చేసేవారేమో! వారు 
సంగీతాన్ని పెర్ఫామింగ్‌ ఆర్ట్‌ గా కాకుండా ఒక హీలింగ్‌ 
మెడిసిన్‌గా వాడుకున్నారని అనిపిస్తుంది. నాదాలాపనతో 
ఓంకారంతో ధ్యానిస్తే శరీరంలో నరాలు, కండరాలు 
జాగ్భతమవుతాయని “యోగ సైన్సు’ నిరూపించింది కూడా! 
అవధూత శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు 


తెలంగాణ | ౩౦ | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


సమస్త సమస్యల పరిష్కారానికి సంగీతాన్నే దివ్యబెషధంగా తెలిపిన అంశాన్ని 
మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి! 

అలా కాలచక్రంలో 20 సంవత్సరాలు దొరలిపోయాయి. 2008లో 
విశ్వనాథ “స్వర్గానికి నిచ్చెనలు’ నవలపై పరిశోధన పూర్తయ్యాక ముందు మాట 
కోసం పి.వి. గారిని ముందు ఉత్తరం ద్వారా సంప్రదించాను. అనంతరం 
2004లో హైదరాబాద్‌లో వారిని కలుసుకోగలిగాను. ఈ సిద్దాంత వ్యాసాన్ని 
ఆయన స్ఫూలంగా చదివి సంతోషించడానికి కారణం, సదరు నవలా 
రచయిత... ఆయన. అత్యంత అమితంగా గౌరవించే విశ్వనాథ సత్యనారాయణ 


కావడం. మరియు నవలలో కథానాయిక వసుంధర సంగీత మార్గంలో శాంతిని 


పొందడం. “ముందు మాటను” అందిస్తూ “సంగీతాన్ని యోగ సిద్ధిని కలిగించే 
శాస్త్రంగా విశ్వవిద్యాలయాలలో పరిశోధిస్తే అనేక మార్మిక విషయాలు 
వెల్లడవుతాయని, త్యాగరాజస్వామివారిని కేవలం సంగీతం నేర్చుకొనే 
పాఠ్యాంశంగా భావించడం కన్న నాదయోగిగా దర్శించాలని” పేర్మొనడాన్ని బట్టి 
పి.వి. గారికి సంగీతం పట్ల గల ధృక్పథం తెలుస్తుంది. 

నాకు ఎదురైన, దంల కాట బు ఏఏ సందర్భాలలో చసిన(పసం 
గాలలో, వ్యాసాలలో ఇన్‌సైడర్‌ మొదలగు రచనలలో చేసిన వ్యాఖ్యలు, ఆయన 
స్వరహృ దయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇన్‌సైడర్‌ నవలలో ఖవాలి. సంగీతం 
గురించి తన భావాలు ఆనంద్‌ పాత్ర ద్వారా ప్రకటించారు. QaWWali ౧౮516 
consists exclusively of the mystic out pourings of saints or the 


great devotional poets, depicting God as a 
beloved and weaving various themes of love 
around the devine entity... (In sider page 69) 
ఖవాలీ సంగీతంలో గల ప్రత్యేకత ఏమిటంటే భక్త కవులు 
భగ వంతుడిని నిర్గుణోపాసన ద్వారా తమ అనన్య (మను 
వ్యక్తం చేస్తారన్న పి.వి. గారి భావం గమనించ దగ్గది. 

ప్రఖ్యాత షెహనాయ్‌ సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ 
బిస్మిల్లాఖాన్‌ సత్మార సభలో (20 అగస్టు1994 జాతీయ 
సద్భావనా దినోత్సవం సందర్భంగా) మాట్లాడుతూ 
జాతీయ సమైక్యతకు దోహదం చేసే సంగీతం సార్వజనీన 
మైనదని తెలిపారు. 

సంగీతానికి భాషా (ప్రాంతీయ భేదాలుండవని, 
చెన్నైలో హిందీ వ్యతిరేకోద్యమం ముమ్మరంగా వున్న 
కాలంలో తనకు తెలిసిన రాజకీయ (ప్రముఖుడి కూతురు 
పెళ్ళిలో ఏర్పాటు చేసిన (బ్రిజ్‌మహరాజ్‌ కథక్‌ కార్య 
క్రమాన్ని ఆందోళనకారులు ఆద్యంతం వీక్షించారని స్వీయ 
అనుభవాన్ని తెలిపారు. 

సంగీతం మన జాతి జీవన సంస్కృతిలో ఎంతగా 
విలీనమైనదంటే, నిత్యవ్యవహారంలో మనముపయోగించే 
భాషలో, సామెతలలో ఒక భాగమై పోయిందని అన్నారు. 
Music has entered the proverbs and our 
enlture and life. This is our great wealth. We 
must not lose it. It must not suffer diminution 
as indeed it may be taking place (PV. 
Narasimha Rao Selected speeches vot. IV 
1994-95 page 311) ఈ విషయాన్ని ఒకింత 
విపులీకరించారిలా “ఏదైనా కూడని సమయంలో పని 
చేస్తుంటే సాధారణ గ్రామీణుడు సైతం వేళ కాని వేళ 
భూపాళం పాడుతున్నవెందుకని ప్రశ్నించడం మనందరికి 
ఎరుకే! భూపాళ రాగం అంటే ఏమిటి? దాని లక్షణాలు 
ఏమిటి అనేది ఆ గ్రామీణుడికి తెలియదు అతనికి 
తెలిసందల్లా ఒక్కటే! భూపాళాన్ని సూర్యోదయ సమయంలో 
పాడుతారని”. కాబట్టి సంగీతం మన జీవన (స్రవంతిలో 
ఓ భాగమైపోయిందని తెలిపారు. 

“సంగీతం భగవంతుని వరం. ఎవరో అనుగ్రహిస్తేనో 
దయతలచి ఇస్తేనో అబ్బేది కాదు. జన్మత: రావా ల్సిందే!” 
అని సంగీతం విశిష్టత గురించి పి.వి. వివరిం చిన తీరు 
ఆయనలోని సంగీత శాస్త్ర విజ్ఞానాన్ని తృష్ణను, 
అవగాహనను తెలియజేస్తుంది. 

పి.వి.లో భాషా సాహిత్యాలు, రాజనీతిజ్ఞత కిరి 
రెండు కోణాలైతే, సంగీతం కనిపించని థర్ట్‌డైమెన్నన్‌! 
ఆయనొక నిశ్శృబ్దనాద నిమృగ! Heard Melodies are 
sweet but those unheard are sweeter అని 
జాన్‌కీట్స్‌ మహాకవి అన్నట్లు పి.వి. నిస్సందేహంగా UnN- 
heard melody అచ్చతెనుగులో చెప్పాలంటే 
“వినిపించని మధుర రాగం”. ® 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | ౩1 | జూన్‌ 2021 


మేడిశెట్టి రమేష్‌ 


సంవత్సరాలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేళ్‌ రాష్ట్రంలో 
వ్యవసాయం అంటేనే రైతులు భయపడే పరిస్థితి. విత్తనాలు, ఎరువులు, 
నీళ్ల కొరత, కరెంటు కోత, నకిలీ విత్తనాల బెడద, గిట్టుబాటు ధర 
దొరకక అయిన కాడికి అమ్ముకోవడం, వడ్డీలు, అప్పులు.. 
బ్రతుకుదెరువు కోసం వలసలు, రైతులే కూలీలుగా మారుతున్న 
పరిస్థితి... అడుగు దీసి అడుగేస్తే అన్నీ సమస్యలే వ్యవసాయం అంటే 
భరోసా లేని జీవితం... అయినా కూడా భూమినే నమ్ముకున్న రైతులు 
అలుపెరగని పోరాట యోధులుగా ముందుకు సాగుతున్న రోజులవి. 
సరిగ్గా అదే సమయంలో 2014లో మనం కలలుగన్న తెలంగాణ 
రాష్ట్రం సాకారమైంది. దానిని సాధించిన నాయకుడు స్వతహాగా రైతు 
కావటం... ఆ రైతే పాలకుడు కావడంతో గత ఏడు సంవత్సరాల్లో 
వ్యవసాయరంగ ముఖ చిత్రమే మారిపోయింది. ఉమ్మడిపాలనలో 
భరోసా లేని రైతన్నకి నేనున్నానంటూ మన ముఖ్యమంత్రి కె. 
చంద్రశేఖరరావు అండగా నిలిచారు. వ్యవసాయం అంటే దండగ కాదు 
పండుగ అని నిరూపించారు. దక్కన్‌ పీఠభూమిలో వ్యవసాయమే సాధ్యం 
కాదన్నచోట ఏడాదిలో కోటి టన్నుల ధాన్యాన్ని పండించి చూపించారు. 
ఒకనాడు కరవుకాటకాలకు శాశ్వత చిరునామాగా మారిన తెలంగాణ 
నేడు అద్భుతమైన వ్యవసాయిక రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది. 
దేశానికి అన్నం పెట్టె అన్నపూర్ణంగా ఎదిగింది. 


ఉమ్మడి రాష్ట్రంలో మన అవస 
రాలకు, పేదలకు రేషన్‌ బియ్యం 
ఎక్కడో పంజాబ్‌, ఇతర రాష్ట్రాల 
నుంచి వచ్చేవి. అవి కూడా తినడానికి 
అంత అనువుగా ఉండేవికావు. 
ఇవ్వాళ తెలంగాణ రైతు తెలంగాణ 
ప్రజలకే కాదు, దేశంలోని ప్రజలం 
దరికీ కడుపునిండా అన్నం పెడుతు 
న్నాడు. కొత్త రాష్ట్రమైనా అతి కొద్ది 
సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
నాయకత్వంలో తెలంగాణ “రైస్‌ బౌల్‌ 
ఆఫ్‌ ఇండియాగా అవతరించనుంది. 

ప్రభుత్వం అండగా ఉంటుందనే 
నమ్మకం ఏర్పడడం వల్ల రైతులు 
రాష్ట్రంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో 
పంటలు పండిస్తున్నారు. ధాన్యం 
దిగుబడి, కొనుగోళ్ళలో తెలంగాణ 
రాష్ట్రం కనీ వినీ ఎరుగని ప్రగతిని 
సాధించి, దేశానికి దిక్సూచిగా 
నిలిచింది. 2013-14 సంవత్సరంలో 


తెలంగాణ రాష్టం ఆవిర్లావానికి ముందు 
ల ర 


క్రమ. సంవత్సరం | కొనుగోలు | రైతులు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 

సంఖ్య కేంద్రాలు (మెట్రిక్‌ టన్నులు) (రూ. కోట్లలో) 
1 2012-2013 2638 = 13,90,766 1,773.05 
2 2013- 2014 3285 = 24,82,351 3,278.08 


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 


1 2014- 2015 3329 5,16,805 24,28,497 3,392.20 
2 2015-2016 3007 5,34,294 23,55,963 3,396.64 
3 2016-2017 5218 10,88,584 53,69,390 8,089.56 
4 2017-2018 6029 10,78,136 53,98,819 8,565.15 
5 2018-2019 6806 14,86,905 77,46,305 13,694.82 
6 2019-2020 | 10078 | 19,85,037 1,11,25,626 20,383.37 
7 2020-2021 6506 |11,00,377 48,82,409 9,198.05 
వానాకాలం 
3,93,07,009 66,719.79 


తెలంగాణలో 34 లక్షల 97 వేల ఎకరాల్లో వరిపంట సాగయితే, 
2020-21 ఆర్థిక సంవత్సరంలో 1 కోటి నాలుగు లక్షల ఎకరాల్లో 
వరి పంట సాగు అవుతున్నది. అప్పుడు తెలంగాణలో ప్రభుత్వం 
కేవలం 24.80 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోళ్లు చేస్తే గత 
ఏడాది మొత్తం 1 కోటి 11 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 
రికార్డు సృష్టించింది. గత ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ 
(ఎఫ్‌సిఐ) దేశ వ్యాప్తంగా కోటి 15 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, 
అందులో 64 లక్షల టన్నులు, అంటే 56 శాతం తెలంగాణ రాష్ట్రమే 
అందించగలిగింది. గత ఏడాది ధాన్యం కొనుగోళ్లలో దేశంలో రెండవ 
స్థానానికి చేరుకున్న తెలంగాణ నేడు నంబర్‌వన్‌ రాష్ట్రం దిశగా 


అడుగులు వేస్తున్నది. 


తెలంగాణ రాష్ట్రం 


ఏర్పడిన 2014-15 నుండి 


2020-21 (వానాకాలం) వరకు ఆరున్నర సంవత్సరాల్లో 
తెలంగాణ పౌరసరఫరాల సంస్థ 3 కోట్ల 98 లక్షల మెట్రిక్‌ 
టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేసింది. ఈ 
యాసంగిలో 80 లక్షల మెట్రిక్‌ టన్నులను కొనుగోలు 
లక్ష్యంగా పెట్టుకుంది. 2014-15 నుండి 2019-20 వరకు 
ధాన్యం కొనుగోలు చేసిన ఐకెపిలకు రూ. 268 కోట్లు, 
పిఎసిఎస్‌లకు రూ.521 కోట్లు, డిసిఎంఎస్‌లకు రూ.25 
కోట్లు, జిసిసి, హాకా వంటి ఇతర ఏజెన్సీలకు రూ.18 కోట్లు 
మొత్తం రూ.1029 కోట్ల కమీషన్‌ చెల్లించడం జరిగింది. 
ఒక్క తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలో ఏ రాష్ట్ర 


ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో పండిన పంటను 
పూర్తిస్థాయిలో కొనడంలేదు. ఎంత ఆర్థిక భారమైనా 
కూడా రైతులు పండించిన (ప్రతి ధాన్యం గింజను 
గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం 
తెలంగాణ. కరోనా నేపథ్యంలో ధాన్యం అమ్ముకోవ 
డానికి రైతులు ఇబ్బందులు పడకూడన్న ఉద్దేశంతో 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఏడాది యాసంగి మాదిరి 
గానే ఈ యాసంగిలో కూడా ఊరూరా కొనుగోలు 
కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగానికి అండగా 
నిలిచారు. ధాన్యం దిగుబడులకు అనుగుణంగా రైతు 
లకు అందుబాటులో ఉండేలా (ప్రతి సీజన్‌లో కొను 
గోలు కేంద్రాలను పెంచుతున్నారు. 2014-15లో 
ధాన్యం కొనుగోలు కేంద్రాలు 3,829 ఏర్పాటు 
చేయగా 2020-21కి 14వేలకు చేరుకోవడం 
గమనార్హం. 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | ౩౩ | జూన్‌ 2021 


కేశవపంతుల వేంకటేశ్వరశర్మ 


రాష్ట్ర సాధన తర్వాత ఏడేండ్లలో వందలాది గురుకులాలు 


లక్షలాది పేదలకు ఉచిత విద్య, భోజనవసతి 


పటిష్ట చర్యలతో అక్షర తెలంగాణకు బలమైన పునాదులు 
పడుతున్నాయి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఎవ్వరికీ తీసిపోని 
విధంగా విద్యా సౌకర్యాలను కల్పిస్తూ ముఖ్యమంత్రి గురుకులాలను ఏర్పాటు 
చేశారు. దశాబ్దాలుగా నిర్వీర్యమైన విద్యావ్యవస్థను గాడిలో పెట్టే పనులు ఒక్కొక్కటి 
వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే కేజీ నుంచి పీజీ విద్యకోసం అనేక చర్యలను 
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. మరింత పటిష్టంగా ముందుకెళ్లడానికి చర్యలు 
చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం. వేలాదిమంది పేద విద్యార్థులు క్లాట్‌, మెడిసిన్‌, 
ఇంజినీరింగ్‌తో పాటు అనేక జాతీయస్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తున్నారు. 
కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలాంటి గురుకులాలో సీట్ల కోసం ఏటేటా పోటీ 
పెరుగుతుంది. ఆయా గురుకులాలకు పోటెత్తుతున్న దరఖాస్తులే దీనికి నిదర్శనం. 


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని నాటి పాలకులు విస్మరించారు. 
ప్రభుత్వ పాఠశాలలను దాదాపు నిర్వీర్యం చేశారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ వ్యవస్థలను 
ప్రోత్సహించారు. విద్య సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిల్సారు. విద్యను 
చదువుకునే పరిస్థితి నుంచి చదువుకొనే స్థితికి తీసుకెళ్లారు. ఈ స్థితిలో 29వ 
రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో అన్నివర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను 
అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏదో చెప్పాం కదా అని ఆఘమేఘాల 
మీద కాకుండా ఒక పక్కా ప్రణాళికతో నాణ్యమైన విద్యను అందిచడం కోసం, 
పటిష్టమైన విద్యావ్యవస్థను రూపొందించడం కోసం కసరత్తు చేసింది. 
దార్శనికుడు, విద్యావేత్త అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శ కత్వంలో ఎస్సీ, 
ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. 
గతంలోలాగా కాకుండా పాఠశాలలో మూస విద్యా బోధనలకు స్వస్తి చెప్పి 
సాంకేతికతను అందింపుచ్చుకొని పాఠ్యాంశాల బోధన, క్రీడలు, వ్యక్తిత్వ 
వికాసాలకు ప్రాధాన్యం ఇస్తూ గురుకులాలు కార్పొరేట్‌ విద్యకు పోటీగా విద్యార్థుల 
సర్వతోముఖాభివృద్ధికి తోద్చడుతున్నాయి. 


ఉమ్మడి రాష్ట్రంలో సర్మార్‌ బడులు, సంక్షేమ హాస్టళ్లు 
అన్ని అనేక సమస్యలతో కునారిల్లేవి. సర్మారు విద్యపై 
దాదాపు అందరికి నమ్మకం పోయింది. ఎక్కడో ఒకచోట 
మెరిసే ప్రతిభావంతులు తప్ప నాణ్యమైన విద్య కరువైందన్న 
భావన తల్లిదండ్రులలో ఏర్పడింది. మంచి అర్హతలు ఉన్న 
ఉపాధ్యాయులు ఉన్నా వ్యవస్థలోని లోపాలతో సర్మార్‌ 
విద్యపై నమ్మకం సడలింది. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు 
రెడ్‌ కార్చేట్‌ వేసిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు సర్మార్‌ విద్యపై 
నిర్లక్ష్యం వహించారు. 

ఈ నేపథ్యంలో సమగ్రమైన అధ్యయనం చేసిన కొత్త 
ప్రభుత్వం తనదైన శైలిలో కేజీ టూ పీజీ విద్యను రూపొం 
దించింది. వడి వడిగా అడుగులు వేస్తూ చెదలు పట్టిన 
వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. ఇదివరకు ఆకలితో అలమ 
టించే పేద విద్యార్థులు మాత్రమే సర్మార్‌ బడికి అనే పరిస్థితి 
దాపురించింది. ఈ స్థితిలో ప్రభుత్వం మంచి మధ్యాహ్నం 
భోజనం, సర్మార్‌ బడుల్లో మౌలిక వసతుల ఏర్పాటు చేస్తూ 
తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచుతూ వస్తుంది. మధ్యాహ్న 
భోజనంలో దొడ్డు బియ్యానికి బదులు నాణ్యమైన సన్న 
బియ్యంతో రుచికర మైన భోజనం, గుడ్డు అందిస్తుంది 
ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిణామక్రమాన్ని పరిశీలిస్తే... 
హో 2015, జనవరి 1 నుంచి 2,200 కోట్లతో సుమారు 

2,157 సంక్షేమ హాస్టళ్ల విద్యార్ధులకు నాణ్యమైన 

సన్నని బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. 

దీంతో సుమారు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, వీపీ, 
మైనార్టీ, పేద విద్యార్థుల కష్టాలు తీరుతున్నాయి. 
పురుగుల అన్నం నుంచి విముక్తి కలిగింది. చదువు 
కోవాలన్న ఆశ మరింత పెంచింది. దీంతోపాటు 

34,319 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30 లక్షల 

మందికి పైగా విద్యార్థులకు చక్కటి మధ్యాహ్న భోజనం 

అందుతుంది. 


హో కార్పొరేట్‌ విద్యను పేద పిల్లలకు అందించాలనే సంకల్పంతో కేజీ టూ పీజీ 
మెషన్ను రాష్ట్ర పభుత్వం ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర 
వర్గాల నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, 
వసతిని కల్పిస్తుంది. ఐదో తరగతిలో చేరిన విద్యార్థి డిగ్రీ పూర్తిచేసుకొని 
పట్ట భధ్రు నిగా వెళ్లేలా సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు 
తీసుకుంటుంది. 
ఇంగ్లిష్‌ మీడియంలో 

క్ల ప్రస్తుత పరిస్థితులలో రాణించాలంటే లోకల్‌ టూ గ్లోబల్‌గా ఎదగాలి. దీని 
కోసం ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి అయ్యింది. కానీ ఇప్పటి వరకు 
పాలించిన పాలకులు అణగారిన వర్గాలకు, పేదలకు ఇంగ్లిష్‌ విద్యను దగ్గర 
చేయలేక పోయాయి. సీఎం ఆదేశాల మేరకు గురుకులాల్లో ఇంగ్లీష్‌ 
మీడియంలో భోధన ప్రారంభించి కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యను 
రాష్ట్రప్రభుత్వం అందిస్తుంది. దీనికి అవసరమైన అన్ని 
రకాల చర్యలు అంటే బోధనా సిబ్బంది, మౌలిక 
వసతులు, డిజిటల్‌ తరగతులు, లైబ్రరీ, విశాలమైన 
క్రీడా ప్రాంగణాలు తదితర సౌకర్యాలను 
కల్పిస్తుంది. అంతే కాకుండా జాతీయ స్థాయి 
పోటీలకు, అంత ర్జాతీయ సెమినార్లకు, వివిధ 
రకాల కార్య (క్రమాలకు విద్యార్థులను 
తీసుకుపోతూ, వారిని భాగస్వామ్యం 
చేస్తున్నాయి గురుకులాలు. 
నాడు-నేడు 
తెలంగాణ ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీ, 

బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు చెందిన విద్యా 

రులకు ఆయా కేటగిరీలవారీగా 296 గురు 

కులాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

కానీ తెలంగాణ ఏర్పడ్డాక రికార్డు స్థాయిలో 

900 కుపైగా గురుకులాలను ఏర్పాటు 

చేయడం ముఖ్యమంత్రి సంకల్ప బలానికి 

తార్మాణం. 
డిగ్రీ కాలేజీలు: 
దేశంలో ఇప్పటివరకు ప్రభుత్వాలు 

పాఠశాలలు, ఇంటర్‌ కాలేజీలు మాత్రమే ప్రారంభించేవి. కానీ తెలంగాణలో 

మాత్రం కొత్తగా డిగ్రీ గురుకులాలను ప్రారంభించి కొత్తశకానికి నాంది పలికింది. 

దీనిలో భాగంగా మొత్తం 58 కాలేజీలను ప్రారంభించారు. 

షో ఈ డిగ్రీ కాలేజీల్లో సుమారు 21,342 మంది విద్యార్థినులు అండర్‌ 
గ్రాడ్యుయేట్‌ కోర్సులను చదువుతున్నారు. 

క్ల ఇంత పెద్ద ఎత్తున మహిళా డిగ్రీ కాలేజీలను దేశంలో ఏ రాష్టంలో ఇంత 
తక్కువ సమయంలో ఏర్పాటు చేయలేదు. ఇది తెలంగాణ దార్శనికతకు 
మచ్చుతునక. 

హో ఇంట్లో ఒక (స్రీ విద్యావంతురాలు అయితే ఆ ఇంట్లో అందరూ సరైన 
మార్గంలో నడుస్తారనేది నానుడి. దీనికనుగుణంగా మహిళా విద్యకు 
తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని గురు 
కులాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. 

స్లో ఐదు నుంచి డిగ్రీ వరకు గురుకులాలు 981. 2019-20 విద్యా 
సంవత్సరంలో (కొవిడ్‌తో ఈ ఏడాది లెక్కలు తీసుకోలేదు) అన్ని సామాజిక 


వర్గాలవారికి చెందిన విద్యార్థుల సంఖ్య (ఐదు నుంచి 
డిగ్రీవరకు) -2.5 లక్షలకు పైగా ఉంది. రాష్ట్రంలోని 
అన్ని బీసీ పాఠ శాలలు కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేశారు. 
వాటిలో విద్యార్థుల సంఖ్య అదనం. 
పూర్తిస్థాయిలో విద్యాలయాలు ! 
విద్యార్థి ఐదో తరగతిలో చేరితే డిగ్రీ పూర్తయ్యే వరకు 
అన్నివసతులను ప్రభుత్వమే చూస్తుంది. ఇంటిని మరి 
పించేలా గురుకులాల్లో అన్నిరకాల సౌకర్యాలను ప్రభుత్వం 
కల్పించింది. హోంసిక్‌ (ఇంటి మీద బెంగ)ను మరిపిం 
చేలా ఇక్కడ ఉపాధ్యాయులే తల్లిదండ్రుల్లా విద్యార్థులతో 
ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారు. 
సకల సౌకర్యాలతోః 
వసతితో పాటు ఒక్కో విద్యార్థికి ఏడాదికి మూడు జతల 
యూనిఫాంలతో పాటు ట్రాక్‌ సూట్‌, బెల్టు, 
ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఒక జత బూట్లు, 
సాక్సులు, టవల్‌, నాణ్యమైన పరుపులు, 
దిండ్లు, ప్లేటు, గ్లాసు, కటోరా, ఇనుప పెట్టె 
అందిస్తారు. ఇవన్నీ బ్రాండెడ్‌ కంపెనీలవి 
ఇవ్వడం మరో విశేషం. 
ఫో ఇవే కాకుండా ప్రతీ 
గురుకులంలో వైద్య సేవలు 
అందుబాటులో 
ఉంచారు. 
ఫో శుభ్రత, ఆహ్లాదకర 


A 
న - mi న. వాతావరణానికి మారు 


పేరుగా నిలబెట్ట డానికి 

ప్రయత్నిస్తున్నారు. 

రాజీలేని భోజన వసతి! 

స్లో అమ్మలాలన, తండ్రి పాలనకు మారు 

పేరుగా గురుకు లాలను ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. 
ఎదిగే వయసులో సరైన పోషకాహారం అంటే 
సమతులమైన ఆహారం లఅఖిస్తేనే శారీరకంగా, 
మానసికంగా అభివృద్ధి సాధ్యం. అందుకే ప్రభుత్వం 
గురుకులాల్లో విద్యార్థులను తమ పిల్లలుగా భావించి 
పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం ఆహారాన్ని 
అందిస్తున్నది. సన్న బియ్యంతో నిత్యం భోజనం చాలా 
మందికి నేటికి అందని ద్రాక్షే కానీ తెలంగాణ ప్రభుత్వ 
మానవీయతకు మచ్చుతు నకగా సర్కారు బడుల్లో, 
గురుకులాల్లో నిత్యం సన్న బియ్యంతో భోజనం 
అందిస్తున్నారు. ఇక గురుకులాల్లో నెలలో నాలుగు 
సార్లు చికెన్‌, రెండుసార్లు మటన్‌ మెనూలో తప్పనిసరి 
చేసింది ప్రభుత్వం. వీటికితోడు గుడ్లు, పాలు, పెరుగు, 
బూస్ట్‌, పండ్లు, స్వీట్లు అందజే స్తారు. ప్రతిరోజు 
ఆహారంలో నెయ్యి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. 
క్రీడా నిలయాలుగా 

ఫ్లో విద్యార్థి దశలో చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | ౩5 | జూన్‌ 2021 


es 


es 


es 


es 


es 


అంతే ముఖ్యం. క్రీడలవల్ల మానసిక, శారీరక వికాసం జరుగుతుంది. 
పోటీ ప్రపంచంలో ప్రతీ చిన్న విషయానికి డిప్రెషన్‌కు గురికాకుండా 
ఉండాలంటే స్పోర్టివ్‌ నెస్‌ అవసరం. దీనికోసం క్రీడలలో పాల్గొంటే 
పిల్లల్లో మానసిక పరిపక్వత, స్పోర్టివ్‌నెస్‌, కలుపుగోలుతనం, ఎమోషనల్‌ 
బ్యాలెన్స్‌ అలవాటు అవుతాయి. దీని కోసం ప్రతీ గురుకులంలో 
క్రీడాంశాలను ప్రధాన అంశాలలో చేర్చారు. వీటికి ప్రాధాన్యం 
ఇస్తున్నారు. 

కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కేవలం బట్టీ చదువులకు 
ప్రాధాన్యతనిచ్చి విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని తుంగలో తొక్కేస్తున్నారు. 
పిల్లలను పుస్తకాల పురుగులుగా ఎంసెట్‌, ఐఐటీ, నీట్‌లే లక్ష్యంగా 
తయారు చేస్తున్నారు. కానీ వారికి స్వేచ్చనిచ్చి అన్ని రకాలుగా 
అభివృద్ధిచేస్తే వారి విజయాలకు హద్దు ఉండదు అనేది మానసికశాస్త్ర 
నిపుణుల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 
విద్యార్థులకు క్రీడలు, సాహస క్రీడలు అంటే పర్వతారోహణ వంటి వాటిలో 
ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. దీనికి నిదర్శనం ఎవరెస్ట్‌ను ఎక్కిన గురుకుల 
విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌... మౌంట్‌ ఎల్‌బ్రస్‌లు ఎక్కిన శ్రీవిద్య, పూర్ణ.. 
మౌంట్‌కిలి మంజారో శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురు విద్యార్థుల 
బృందం దీనికి నిదర్శనం. ఇక జాతీయ, క్రీడల్లో సైతం గురుకుల 
విద్యార్థులు పతకాలను సాధిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నిరుపేద 
విద్యార్థి సచిన్‌ బేతమళ్ల 'రెగెట్టా' (పడవ పందెం)లో చెన్నైలో జరిగిన 
ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌ జూనియర్‌ కేటగిరిలో రెండు బంగారు 
పతకాలను సాధించాడు. రాషష్ట్రకీర్తిని దశదిశలా వ్యాపింప చేస్తున్నారు. 
సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, వెస్టన్‌ మ్యూజిక్‌, డ్యాన్స్‌, మృదంగం, 
గిటార్‌, కీ బోర్డు తదితర రంగస్థల కళల్లో విద్యార్థుల ఆసక్తి, అభిరుచిని 
బట్టి శిక్షణనిస్తున్నారు. 

రాష్ట్రంలో సంగీతం, ఆర్ట్స్‌, డిజైన్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కోసం ప్రత్యేక గురు 
కులాలను ఏర్పాటు చేయడం గమనార్హం. 

అన్ని గురుకులాలలో ప్రతీవటా స్పోర్ట్‌మీట్‌, కల్చరల్‌ ఫెస్ట్‌ను ఏర్పాటుచేసి 
విద్యార్థుల ప్రతిభకు పోటీలు పెడుతున్నారు. 

రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. 
ర్యాంకుల ఖీల్లాలుగా 

సాధారణంగా ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థలు అంటే చులకన భావం 
ఎక్కువగా ఉంటుంది. కానీ నేడు గురుకులాల వల్ల ఆ భావన పూర్తిగా 
పోయింది. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ర్యాంకుల సాధనలో పరుగు 
లెడుతున్నాయి. దీనికి ఏటేటా ఆయా జాతీయ స్థాయి పరీక్షల్లో వచ్చిన 
ర్యాంకులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

విద్యార్థులను పోటీప్రపంచంలో ముందుండేలా శాయశక్తులా కృషి 
చేస్తున్నాయి. 

దేశానికే ఆదర్శంగా 

వలస పాలకుల చేతిలో దగాపడ్డ తెలంగాణ దేశంలో కొత్తగా అవతరించిన 
రాష్టం అయినా ఎన్నో ఎన్నెన్నో విషయాలలో కేవలం ఏడేండ్ల కాలంలో 
ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు మన పథకాలను ఫాలో 
అయ్యేలా చేస్తుంది అంటే అతిశయోక్తి కానేకాదు. 

రాష్ట్రంలో ప్రారంభించిన గురుకులాలను ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట 
ప్రభుత్వాలు, చివరకు కేంద్రం సైతం వీటిని ప్రారంభిం చేందుకు కసరత్తు 
చేస్తుంది. 


es 


es 


es 


రెండేండ్ల కింద జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ 
ఎల్‌. మురుగన్‌ గురుకులాలను సందర్శించి సంతో 
షాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 
గురుకులాల్లో అందించే నాణ్యమైన విద్య, ఆహారం, 
వసతి ఇతర సౌకర్యాలను ఆయన అభినందించారు. 
విద్యార్థులు భయం లేకుండా ఇంగ్లిష్‌ మాట్లాడటం, 
నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా విద్యా 
వ్యవస్థను రూపొందించారని ఆయన కితాబునిచ్చారు. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గురుకులాలను 
పంజాబ్‌, ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, తమిళనాడు, 
మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు 
వచ్చి సందర్శించారు. మన గురుకుల వ్యవస్థను 
అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో ప్రారంభించాలని 
ప్రయత్నాలు చేస్తున్నారు. 

సుమారు వెయ్యికి దగ్గరగా గురుకులాలు ఏర్పాటు 
చేయడంతో వేలాది మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ 
స్టాప్‌ ఉద్యోగాలను పొందారు. 

ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవ 
కాశాలు దొరికాయి. 

కరొనా నేపథ్యంలో 

ఆయా జిల్లాలో కోవిడ్‌-19 లాక్‌డౌన్‌తో విద్యాల 
యాలు మూసివేయడంతో వారికి వాట్సప్‌ గ్రూప్‌లు 
ఏర్పాటుచేసి ఉపాధ్యాయులతో పాఠాలను బోధించడం, 
సందేహాలను నివృత్తి చేయడం చేస్తున్నారు. 

ఆన్‌లైన్‌ బోధనను సైతం ప్రారంభించి విద్యను 
అందిస్తున్నారు. ఇంకా వీటిని మరింత మెరుగు 
చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 
ప్రైవేట్‌ యూనివర్సిటీలు 

రాష్ట్రం నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు తమిళ 
నాడు, ఏపీ, పంజాబ్‌, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర 
తదితర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ 
తదితర విద్యలను ప్రైవేట్‌ యూనివర్సిటీలలో 
అభ్యసిస్తున్నారు. దీన్ని నివారించి మన విద్యార్థులకు 


తెలంగాణ | ౩6 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


ఇక్కడే అటువంటి సౌకర్యాలను అందు బాటులో ఉంచడానికి (ఫైవేట్‌ 
యూనివర్సిటీలకు అనుమతిచ్చింది. దీంతో పోటీ ప్రపంచంలో మన 
విద్యార్థులను ముందుకు తీసుకుపోవడానికి మరింత అవకాశం 
కలుగుతుంది. 

డిగ్రీ విద్యా విధానంలో ప్రవేశాల కోసం దోస్త్‌ను ఏర్పాటు చేయడం పార 
దర్శకతకు అద్దంపడుతుంది. అంతే కాకుండా ఫీజు రీయంబర్స్‌మెంట్‌, 
ఇతర స్మాలర్‌షిప్‌లను ప్రభుత్వం ఇస్తుంది. 

నూతన సాంకేతికతను విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి గతేడాది 
నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, డాటాసైన్స్‌, ఐవోటీ, ఎంఎల్‌వంటి పలు 
కొత్త కోర్సులకు అనుమతులను ఇచ్చింది. డిగ్రీ, ఇంజినీరింగ్‌లో పలు కొత్త 
కోర్సులను గతేడాది నుంచి రాష్టంలో అందిస్తున్నారు. 

పాలిటెక్సిక్‌, అగ్రికల్చరల్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేకంగా టాస్క్‌తోపాటు 
ఇతర సంస్థల ద్వారా గ్రామీణ నుంచి పట్టణ ప్రాంత విద్యార్థుల వరకు 
అందరినీ సన్నద్ధం చేస్తుంది. 

ఓవరీసీస్‌ విద్యా పథకాల ద్వారా విదేశీ విద్యకు అన్ని కేటగిరీలకు చెందిన 
విద్యార్థులకు చేయూతనిస్తుంది. 

ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాకుండా అగ్రవర్ణ పేద విద్యార్థులకు సైతం ఓవర్సీస్‌ 
ఎడ్యుకేషన్‌కు రాష్ట ప్రభుత్వం నిధులు కేటాయించిది. విదేశీ విద్యకు ఆర్థిక 
సహాయం అందిస్తుంది. గతంలో కేవలం ఐదు దేశాలకు (అమెరికా, 
ఇంగ్లండ్‌, ఆస్టేలియా, కెనడా, సింగపూర్‌) పోయేవారికే ఈ సహాయం 
అందేది. ఇప్పుడు దీన్ని మరో ఐదుదేశాలు.. ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణకొరియా, 
జపాన్‌, న్యూజిలాండ్‌ వెళ్ళడానికి అనుమతించారు. 

గత ఐదేండ్లలో (కరొనాకు ముందు వరకు) సుమారు 1685 మంది 
విద్యార్థులు లబ్బిపొందారు. 

2015లో 221 మంది, 2016లో 358, 2017లో 850, 2018లో 338, 
2019లో 250 మంది విద్యార్థులు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కింద ఆర్థిక 
సహాయం అందుకున్నారు. 

విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్మాలర్‌షిప్‌ 
ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం ఈ వివరాలను ఈపాస్‌ వెబ్‌పోర్టల్లో 
పొందుపర్చింది. 

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు టీఎస్‌ అంబేద్మర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి ద్వారా, 
మైనార్టీలకు సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ద్వారా, ఈవీసీ, బీసీ విద్యార్థులకు 
మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ విద్యానిధి ద్వారా స్మాలర్‌షిప్‌ కోసం 
దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇలా రాష్ట్రంలోని కేజీ నుంచి పీజీ స్థాయి విద్యార్థివరకు సర్వతోముఖాభి 
వృద్ధికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుంది. 

విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి తన అనుభవాన్ని రంగరించి 
మరింత విద్యావ్యాప్తికి కృషి చేస్తుంది. 

ఆరు దశాబ్దాలుగా పాలకులు చేయలేని పనిని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో 
కేసీఆర్‌ ప్రభుత్వం చేయడం అందరిని ఆశ్చర్యపర్పదమే కాకుండా ఆలోచింప 
జేస్తుంది. ఈ పనే దేశ స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి చేసి ఉంటే 
ఈపాటికి వందశాతం అక్ష్యరాస్యతతోపాటు రాష్ట్రం సమగ్రాభివృద్ధితో 
దేశంలో, ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోయేదని విద్యావేత్తలు 
అభిప్రాయపడుతున్నారు. ప్రారంభంలో ఏ పని చేసినా కొన్ని బాలారిష్టాలు 
సహజమే. కానీ వాటికి భయపడకుండా 'ఆరంభింపరు నీచ మానవులు..” 
అనే పద్య హితోక్తి ప్రకారం అనుకున్న లక్ష్యం సాధించే వరకు పట్టు 


విడవకుండా చేయడమే ధీరోధాత్తుల లక్షణం. దీనికి 
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సరిగ్గా సరి పోతున్నాయి. 
రాబోయే సంవత్సరంలో అవసరమైనన్ని గురుకులాల 
ను ప్రారంభించి అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా 
నాణ్యమైన విద్యను అందించడానికి విద్యా శాఖ 
ప్రణాళికలను రూపొందిస్తుంది. 
రానున్న రోజుల్లో మరింత పటిష్టంగా విద్యావ్యవస్థను 
మార్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 
తెలంగాణ సమాజంలో వివిధ సామాజిక వర్గాలలో 
తరతరాల నుంచి ఉన్న సామాజిక, ఆర్థిక వెనుకబాటు 
తనాన్ని రూపు మాపాలంటే చదువే ఆయుధం. 
అందుకే రాష్ట ప్రభుత్వం విద్యను గురుకులంగా 
అందిస్తూ ఆర్థికంగా తల్లి దండ్రులకు భారం కాకుండా 
వివిధ సామాజిక వర్గాలను మంచి స్థితికి తీసుకు 
రావడానికి ప్రభుత్వం ఈ వ్యయమంతా భరిస్తున్నది. 
కేవలం విద్యాదీపాలను వెలిగించడమే కాకుండా 
ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థితి పెరుగుదలకు 
గురుకులాలు తోడ్చడుతున్నాయి. 
వీటితోపాటు త్వరలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠ 
శాలలను కూడా మరింత బలోపేతం చేసి వ్యవస్థలోని 
లోపాలను సరిదిద్దే ప్రయత్నం ప్రారంభించనున్నట్లు 
సీఎం కొన్నినెలల కిందనే ప్రకటించారు. కరొనా 
మహమ్మారితో ఆపని ఆలస్యమవుతుంది. 
దశాబ్దాలుగా అపరిష్పుతంగా ఉన్న సమస్యలను ఒక్కొక్క 
టిగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఉదాహరణకు 
భాషా పండితుల సమస్యలు. ఇంకా పెండింగ్‌లో 
ఉన్న అనేక విద్యా సంబంధ కేసులను పరిష్కరించ 
డానికి కృషి చేస్తున్నది. 
త్వరలో సీఎం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై దృష్టిపెట్టి 
తెలంగాణను అక్షర తెలంగాణగా వంద శాతం 
అక్షరాస్యత సాధించేలా చేస్తారని ఆశిద్దాం. 

అ 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | ౩7 | జూన్‌ 2021 


పగతి పథంలో 


టీఎస్‌ ఐఐసీ పరుగులు 


పారిశ్రామికాభివృద్ధిలో విప్లవాత్మక ఫలితాలు 


ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు నాయకత్వంలో 


పరిశ్రమిస్తున్న అధికార యంత్రాంగం 


ఏడేండ్లలోనే 87,265 ఎకరాలలో 


65 ఇండస్ట్రియల్‌ పార్ముల ఏర్పాటు 


రూ.577 కోట్లతో పారిశ్రామికవాడలలో అభివృద్ధి పనులు 


25 కొత్త ఇండగ్టియల్‌ పార్ములలో 


పూర్తిస్థాయి మౌలిక వసతులు 


ఇప్పటివరకు 12,986 పరిశ్రమల యూనిట్లకు 


15,961 ఎకరాలు కేటాయింపు 


రాష్ట్రానికి రూ.75,837 కోట్ల పెట్టుబడులతో 


14.43 లక్షల మందికి ఉపాధి అవకాశాలు 


ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలకు భూకేటాయింపులో 


పక్కాగా రిజర్వేషన్లు, రాయితీలు 


రూ. 458. 85 కోట్లతో టీ హబ్‌-ఫేజ్‌-2, 


రూ.72 కోట్లతో టీ- వర్క్‌ నిర్మాణాలు తుదిదశకు.. 


తెలంగాణ ప్రతిష్ట ఇనుమడించేలా రూ.946 కోట్లతో 


17 అంతస్తులతో టీ-ఇమేజ్‌ నిర్మాణం 


గ్రామీణ జిల్లాలకూ ఇండస్టియల్‌ పార్కులు - 


రెండో శ్రేణి నగరాల్లో ఐటీ పార్కులు 


తుది దశకు ఫార్మాసిటీ, కాకతీయ టెక్స్‌ టైల్‌ పార్కు 


జహీరాబాద్‌ నిమ్జ్‌ మెగా ప్రాజెక్టులు 


టీఎస్‌-ఐపాస్‌తో పెట్టుబడులు పెట్టేందుకు 


పోటీపడుతున్న విదేశీ, దేశీయ పారిశ్రామికవేత్తలు 


హైదరాబాద్‌ కేంద్రంగా మైక్రోసాఫ్ట్‌, ఆమెజాన్‌, గూగుల్‌, 


ఆఫిల్‌, ఫేస్‌బుక్‌, సేల్ఫోర్‌, నోవార్టీస్‌, ఉబెర్‌, మెడ్‌ ట్రానిక్‌ 
ఇంజనీరింగ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌, లాంటి దిగ్గజ సంస్థలు 


సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక ఆలోచనలు.. 


మంత్రి కేటీఆర్‌ నిర్విరామ కృషితో పారిశ్రామికాభివృద్ధిలో 
దేశానికి ఆదర్శంగా తెలంగాణ సంస్కరణలు 


inl Meocting far Cos 
౨ eangna Dea 


[Lr 


ఆ బియ్యని సురేష్‌ 


తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా 
రాష్టంలో పారి శ్రామికాభి వృద్ధిని వేగవంతం చేయడంలో 
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల స సంస్థ (టీఎస్‌ 
ఐఐసీ) ఇతోధికంగా కృషి చేస్తోంది. నూతన పారీశ్రామిక 
విధానం, పారిశ్రామికవేత్తల డిమాండ్‌కు తగినట్టుగా 
రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక వాడలను వేగవంతంగా 
అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో రాష్ట్రంలో పరిశ్రమలను 
నెలకొల్ప డానికి అవసరమైన భూములను గుర్తించి, 
సేకరించి ల్యాండ్‌ బ్యాంకు కింద పెట్టుకుంది. అదే ఒరవడితో 
పరిశమలు స్థాపించే కంపెనీలకు, జెత్సాహిక 
పారిశ్రామికవేత్తలకు అన్నిరకాల మౌలిక సదుపాయాలతో 
కూడిన భూములను కేటాయించడంలోనూ టీఎస్‌ -ఐఐసీ 
ముందంజలో ఉన్నది. 

ప్రభుత్వ పారిశ్రామిక లక్ష్యాలను చేరుకునేందుకు సీఎం 
కేసీఆర్‌ ఆలోచనలకు అనుగునంగా, పరిశ్రమల శాఖ మంత్రి 
కేటీఆర్‌ దిశానిర్ధేశం మేరకు టీఎస్‌ ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి 
బాలమల్లు నాయకత్వంలో గత ఏడేళ్లుగా టీఎస్‌-ఐఐసీ 
అధికార యంత్రాంగం సమర్థవంతమైన పాత్రను పోషిస్తోంది. 
ఈ మేరకు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి గాను తన 
ల్యాండ్‌ బ్యాంకులోని భూములలో అఫ్రోచ్‌ రోడ్లు, విద్యుత్‌, 
నీరు, ఇతరత్రా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పించి 
పెద్ద ఎత్తున కొత్త పారిశ్రామికవాడలను నెలకొల్పడంలో 
టీఎస్‌-ఐఐసీ పరుగులు పెడుతోంది. ఆయా ప్రాంతాల్లో 
అందుబాటులో ఉండే ముడి వనరుల లభ్యత మేరకు ఆయా 
కేటగిరీల్లో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను కూడా 
అభివృద్ధి చేస్తోంది. రాష్టంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు 
పెట్టడానికి ముందుకొస్తున్న దేశ, విదేశ లు ఐటీ, 
ఫార్మా సంస్థలకు, వలవినివిలరాః పారిశ్రామికవేత్తల స సంఘా 


తెలంగాణ | ౩8 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


(న్న | | 
లకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కోరుకున్న చోట అవసరమైన మేరకు 
భూములను టీఎస్‌-ఐఐసీ కేటాయిస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణ 
ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగ, 
ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా ఇండస్ర్టియల్‌ 
పార్కులైన.. హైదరాబాద్‌ ఫార్మాసిటీ, వరంగల్‌ మెగా కాకతీయ టెక్స్‌టైల్‌ 
పార్కు జహిరాబాద్‌ నిమ్స్‌, దండుమల్మాపూర్‌ టీఐఎఫ్‌-ఎంఎస్‌ఎం ఈ గ్రీన్‌ 
ఇండగస్టియల్‌ పార్కుల ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తోంది. తెలంగాణ 
కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేలా పారిశ్రామిక, ఐటీ రంగంలో స్టార్టఫ్‌ 
కంపెనీలకు ఊతమిచ్చే వినూత్న ఆవిష్కరణలకు వేదికైన టీ హబ్‌-2, ఇమేజ్‌ 
టవర్‌ లాంటి బహుళ అంతస్థుల భవన నిర్మాణాలను భారీ వ్యయంతో టీఎస్‌ 
ఐఐసీ నిర్మిస్తోంది. ఐటీ పార్కుల విస్తరణ, మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సీడ్‌ 
ప్రాసెసింగ్‌ పార్కులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోంది. 

స్థానికులైన బెత్సాహిక పారిశ్రామికవేత్తల కు ప్రోత్సాహాకంగా, తక్కువ 
పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పించే సూక్ష్మ, చిన్న మధ్య 
తరహా( ఎంఎస్‌ఎంఈ) ఇండస్ట్రియల్‌ పార్కులను సైతం టీఎస్‌-ఐఐసీ పరుగులు 
పెట్టిస్తోంది. పాత పారిశ్రామికవాడలలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చి, 
అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఆధునీకరించి అక్కడి పరిశ్రమల 
బలోపేతానికి తోడ్పాటును అందిస్తూనే, మూతపడ్డ పరిశ్రమలను 
తెరిపించేందుకు టీఎస్‌-ఐఐసీ కృషి చేస్తోంది. భవిష్యత్తు అవసరాల మేరకు 
కొత్త పరిశ్రమలను నెలకొల్పేందుకు రాష్టంలో అనువైన భూములను 
సేకరించడంలోనూ ముందజంలో ఉంది. రాష్టంలో రెండు ప్రధానమైన 
ప్రాంతాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసి వివిధ 
కేటగిరిల్లో పెద్ద ఎత్తున పారిశ్రామిక వాడలను నెలకొల్పడానికి కేసీఆర్‌ 
ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్‌-వరంగల్‌ 
పారిశ్రామిక కారిడార్‌, హైదరాబాద్‌ - నాగపూర్‌ పారిశ్రామిక కారిడార్‌ 
ఏర్పాటుతో రాష్ట్రానికి రూ.80 వేల కోట్ల పెట్టుబడులను, అంతే పెద్ద 
మొత్తంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను రాబట్టాలన్నది (ప్రధాన లక్ష్యం. 


ఏడేండ్లలో 12,986 పరిశ్రమలకు 15,961 ఎకరాలు కేటాయింపు 

రూ.75,887 కోట్ల పెట్టుబడులతో 14.48 లక్షల మందికి ఉపాధి.. 
టీఎస్‌-ఐఐసీ తెలంగాణ ప్రభుత్వానికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తూ 

కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని రెట్టింపు వేగంతో టీఎస్‌- 


ఐఐసీ పరుగులు పెట్టిస్తోంది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా 
ఏర్పడిన ఈ ఏడేళ్లలోనే (2014 జూన్‌ - 2021 జనవరి 
వరకు) టీఎస్‌-ఐఐసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు 
15,961 ఎకరాలను 12,986 మంది పారి 
(శ్రామికవేత్తలకు / కంపెనీలకు కేటాయించడం జరిగింది. 
తద్వారా రాష్ట్రానికి రూ. 75,837 కోట్ల పెట్టుబడులతో 
14.48 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించ 
బడుతున్నాయి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంనందు 1973వ 
సంవత్సరం నుండి 147 పారిశ్రామిక పార్కులను 26 
వేల ఎకరాలలో నెలకొల్పడం జరిగింది. 2005 
సంవత్సరం తర్వాత తెలంగాణలో ఒక్క ఇండస్ట్రియల్‌ 
పార్కులను ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో కొత్త 
రాష్ట్రంలో ఏడేండ్ల స్వల్భ సమయంలోనే 87 వేల 
ఎకరాలలో 65 ఇండగస్టియల్‌ పార్కులను తెలంగాణ 
ప్రభుత్వం నెలకొల్పడం గమనార్హం. ఈమేరకు లక్ష్య 
సాధనలో టీఎస్‌-ఐఐసీ కార్యకలాపాలను సమర్థవంతంగా 
నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జోన్లను 7 నుండి 9కి 
(సైబరాబాద్‌, మేడ్చల్‌-సిద్ధిపేట్‌, కరీంనగర్‌, 
నిజామాబాద్‌, పటాన్‌చెరు, శంషాబాద్‌, యాదాద్రి 
భువనగిరి, ఖమ్మం, వరంగల్‌) పెంచడం జరిగింది. 

పరిశ్రమల నిర్మాణాలకు చకచక అనుమతులు, 
రోజువారీ కార్యకలాపాల _ నిర్వహణకు గాను 
పారిశ్రామికవాడల పరిధిలో ప్రత్యేకంగా ఇండస్ట్రియల్‌ 
లోకల్‌ అథారిటీస్‌(ఐఏఎల్‌ఏ)ను ఏర్పాటు చేయడం 
జరిగింది. ప్రభుత్వ ప్రాథమ్యాల మేరకు (14 )ప్రాధాన్యత 
రంగాలలో సెక్టార్ల వారీగా పరిశ్రమలను నెలకొల్సేలా 
టీఎస్‌ -ఐఐసీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళు 
తోంది. ఇదే క్రమంలో తెలంగాణ పురోభివృద్ధితో పాటు, 
దేశీయ, అంతర్జాతీయ స్థాయి అవసరాలు తీర్చే ఏరోస్పేస్‌ 
రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గడిచిన 
ఏడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న 
సానుకూల నిర్ణయాల ఫలితంగా పారిశ్రామికంగా మంచి 
ఫలితాలను సాధించడం జరిగింది. ముఖ్యంగా విమాన 
సంస్థలు అవసరాలతో పాటు, రక్షణ రంగానికి 
సంబంధించిన అవసరాల రిత్యా కూడా మన రాష్ట్రంలో 
ఏరో స్పేస్‌ రంగంలో కొత్త పెట్టుబడులను ఆహ్వానించిన 
ఫలితంగా, పేరొందిన సంస్థలతో పాటు వాటి అనుబంధ 
సంస్థలు (ప్రారంభమయ్యాయి. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా 
తెలంగాణను పెట్టుబడులకు అన్ని విధాలుగా 
అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్‌ 
చేస్తున్న నిర్విరామ కృషి వల్ల అద్భుతమైన ఫలితాలను 
సాధించడం జరిగింది. దీంతో మనం తీసుకున్న 
నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలకు ఎన్నో జాతీయ, 
అంతర్జాతీయ స్థాయి అవార్డులు, ప్రశంసలు రావడమే 


wy 


& 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | ౩9 | జూన్‌ 2021 


కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరుకు కొలబద్దగా చెప్పుకోవచ్చు. తెలంగాణను 
పారిశ్రామికంగా దేశంలో నెంబర్‌ వన్‌గా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని సాధించే 
దిశగా కొత్త రాష్ట్రమైనా... కేవలం ఆరేడేండ్లలోనే టీఎస్‌-ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి 
బాలమల్లు నాయకత్వంలో, ఎండీ ఈవి నర్సింహారెడ్డి పర్యవేక్షణలో ఆ విభాగం 
నిరంతరం పరిశమిస్తూ వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధిని సాధిస్తోంది. ఈ 
విషయంలో సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక ఆలోచనలు... పరిశ్రమల శాఖ మంత్రి 
కేటీఆర్‌ కార్యాచరణ, నిర్విరామ కృషి ఫలించడంతో ఏడేండ్ల స్వల్ప కాలంలోనే 
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా విప్లవాత్మకమైన పురోగతితో దేశానికి 
ఆదర్శంగా నిలిచింది. 


ప్రాధాన్యత రంగాలివే : 


బయోటెక్నాలజీ పార్కు ఫార్మా పార్కు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు అగ్రి 
ప్రాసెసింగ్‌ పార్కు సీడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు మెడికల్‌ డివైస్‌ పార్కు సూక్ష్మ 
మరియు మధ్యతరహా పరిశ్రమల పార్కు టెక్స్‌ టైల్‌ (ఫైబరో ఫ్యాషన్‌) పార్కు 
ఏరో స్పేస్‌ పార్ట్స్‌ తయారీ పార్కు యుద్ధ పరికరాల తయారీ పార్కు జనరల్‌ 
ఇండస్టియల్‌ పార్కు మహిళా పారిశ్రామికవేత్తల పార్కు ఎలక్ష్ఞానిక్‌ పరికరాల 
తయారీ పార్కు మల్లీ ప్రొడక్ట్‌ క్లస్టర్‌, లిథియం ఆయాన్‌ బ్యాటరీస్‌ తయారీ 
పార్కు ఫర్నీచర్‌ పార్కు ఎలక్టిక్‌ వెహికల్‌ తయారీ క్లస్టర్‌, కన్స్‌ట్రక్షన్‌ 
మెటీరియల్‌ పరికరాల తయారీ పార్కు వుడ్‌ క్లస్టర్‌, లెదర్‌ క్లస్టర్‌, షాస్టిక్‌ 
పార్కు లాజిస్టిక్‌ పార్కు ఆటోమోటివ్‌ క్షస్టర్‌, ఆటోనగర్స్‌, ఆక్వా హబ్‌, అపెరల్‌ 
పార్కు ఎల్‌ఈడీ పార్కు ఫైబర్‌ గ్లాస్‌ కస్టర్లు. 


రూ.577 కోట్లతో పారిశ్రామికవాడలలో మౌలిక సదుపాయాల కల్పన 


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు 1.45 లక్షల ఎకరాలను 
పారిశ్రామిక అవసరాలకు గుర్తించి టీఎస్‌-ఐఐసీ ల్యాండ్‌ బ్యాంకు కింద నోటిఫై 
చేయడం జరిగింది. ఇందులో 87,265 ఎకరాలలో వివిధ కేటగిరిల్లో 65 
పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోంది. ప్రాధాన్యత 
క్రమంలో 28,568 ఎకరాలలో నెలకొల్పిన 25 ఇండగ్టియల్‌ పార్ములలో 
రూ. 577 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అప్రోచ్‌ రోడ్లు, నీరు, 
విద్యుత్‌, (డైనేజ్‌ కాలువలు, ఇతరత్రా అన్ని మౌలిక సదుపాయాలను టీఎస్‌- 
ఐఐసీ కల్పించడం జరుగుతోంది. టీఎస్‌-ఐఐసీ చేపట్టిన పారిశ్రామిక 
పార్కులలో మౌలిక సదుపాయాల కల్పనకు గాను రూ.425 కోట్లను ఖర్చు 
చేస్తుండగా, పాత పారిశ్రామికవాడలలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చి, 
అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఆధునీకరించేందుకు రూ. 152 కోట్లు ఖర్చు 
చేస్తున్నారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 9 జోన్ల పరిధిలోని పారిశ్రామికవాడలలో 
చేపట్టిన వివిధ రకాల అభివద్ధి పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయి. 


9 ఐటీ, యానిమేషన్‌ పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట 
ఆ రూ.580 కోట్లతో..టి-హబ్‌ 2, టీ-వర్చ్‌ నిర్మాణం 
ఆ హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగేలా రూ.946 కోట్లతో 
టీ-ఇమేజ్‌ టవర్‌ 
రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తూనే ఐటీ పరిశ్రమ 
అభివృద్ధికి టీఎస్‌-ఐఐసి ప్రత్యేక కార్యాచరణతో ముందుకుపోతోందని. 


పారిశ్రామిక అభివృద్ధితో పాటుగా ఐటీ రంగంలోనూ తెలంగాణను దేశంలో 
అగ్రగామిగా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు పరిశ్రమలు, 


ప్రతిపాదిత నూతన ఐటీ పార్కులు 

1. బుద్వేల్‌(రాజేంద్రనగర్‌-రంగారెడ్డి జిల్లా) 800 
ఎకరాలు, 2. ఉస్మాన్‌ నగర్‌ (కొల్లూరు-సంగారెడ్డి జిల్లా) 
50 ఎకరాలు, 3. భౌరంపేట్‌ (కుత్ఫుల్లాపూర్‌-మేడ్బెల్‌ 
జిల్లా) 140 ఎకరాలు, 4. దుండిగల్‌ (కుత్సుల్లాపూర్‌- 
మేడ్చెల్‌ జిల్లా) 320 ఎకరాలు, 5. దొమ్మర పోచంపల్లి 
(కుత్సుల్లాపూర్‌-మెడ్చెల్‌ జిల్లా) - 20 ఎకరాలు. 


ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీసుకొచ్చిన విప్లవాత్మక 
విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. హైదరాబాద్‌ 
కేంద్రంగా ఐటీ రంగం మరింత ఖ్యాతిని గడించేలా స్టార్దఫ్‌ 
కంపెనీలకు కొత్త ఆలోచనలను అందించేందుకు వీలుగా 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ. 458. 85 
కోట్లతో రాయదుర్గంలో చేపట్టిన టీ హబ్‌-ఫేజ్‌-2 
బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు తుది దశకు 
చేరుకున్నాయి. అలాగే రూ.72 కోట్లతో నాలేడ్జ్‌ సిటీలో 
చేపట్టిన టీ-వర్క్మ్‌ భవన నిర్మాణ పనులు పూర్తి 
కావచ్చాయి. గేమింగ్‌, _అనిమేషన్‌, మీడియా 
ఎంటర్‌టైన్మెంట్‌ రంగంలో నూతన ఆవిష్కరణ లను 
ప్రొత్సహించేందుకు ప్రభుత్వం రాయదుర్గంలో 6.33 
ఎకరాలలో ఇమేజ్‌ టవర్‌ పేరుతో రూ.946 కోట్ల 
వ్యయంతో 17 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తోంది. 
టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో త్వరలో ఇమేజ్‌ టవర్‌ 
పనులను ప్రారంభించేందుకు టీఎస్‌-ఐఐసీ ఏర్పాట్లు 
చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులు పూర్తయితే ఐటీ, 
యానిమేషన్‌ రంగాలలో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ 
మరింత పెరుగుతుంది. 

హైదరాబాద్‌కు పరిమితమైన ఐటీ పరిశ్రమలను 
రాష్ట్రంలోని రెండో శ్రేణి నగరాలైన వరంగల్‌, కరీంనగర్‌, 
నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌కు విస్తరించడం 
జరగింది. వరంగల్‌లో రూ. 7 కోట్లతో ఐటీ ఇంక్యూబేషన్‌ 
సెంటర్‌, కరీంనగర్‌లో రూ. 33.40 కోట్లతో ఐటీ టవర్‌, 
నిజామాబాద్‌ల్‌లో రూ. 38.40 కోట్లతో ఐటీ హబ్‌ను, 
ఖమ్మంలో రూ.27.62 కోట్లతో ఐటీ ఇంక్యూ వ్‌ 
సెంటర్‌, మహబూబ్‌నగర్‌లో రూ.25 కోట్లతో ఐటీ 
ఇంక్యూబేషన్‌ సెంటర్‌ను టీఎస్‌-ఐఐసీ నిర్మిస్తోంది. 
వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంలో ఇప్పటికే ఐటీ టవర్ల 
నిర్మాణం పూర్తయి అక్కడ ఐటీ పరిశ్రమలు తమ 
కార్యకలాపాలు మొదలవగా, నిజామాబాద్‌, మహబూ 


తెలంగాణ | 40 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


బ్‌నగర్‌లో త్వరలో ఐటీ టవర్లు అందుబాటులోకి రానున్నాయి. సిద్ధిపేటలో 
ఐటీ టవర్‌ నిర్మాణానికి ఇటీవలే | ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన వ. 
త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. 


గ్రామీణ జిల్లాలకు పరిశ్రమల పరుగులు.. 


సమైక్య రాష్టంలో హైదరాబాద్‌ నగరం, దాని చుట్టూ ఉన్న రంగారెడ్డి, 
మెదక్‌ జిల్లాలకే పరిమితమైన పారిశ్రామికాభివృద్ధిని తెలంగాణ అంతటా, అన్ని 
గ్రామీణ జిల్లాలకు విస్తరింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి 
జిల్లాలో 15 ఎకరాల నుండి 2500 ఎకరాల వరకు విస్తీర్ణంలో టీఎస్‌ ఐఐసీ 
చిన్న,మధ్యతరహా పారిశ్రామిక వాడలను నెలకొల్పడం జరుగుతోంది. కొత్త 
రాష్టం ఏర్పాటయ్యాక పరిశ్రమల శాఖ టీఎస్‌ ఐఐసీ ద్వారా మెగా ఇండస్టియల్‌ 
పార్కులను పబ్లిక్‌, (ప్రైవేట్‌ పార్ట్‌నర్‌ షిప్‌ పద్ధతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది. 
ప్రత్యేకమైన కేటగిరిలలో కూడా ఇండగ్టియల్‌ పార్కులను అభివృద్ధి చేస్తోంది. 
తద్వారా జెత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించడం, స్థానిక నిరుద్యోగ 
యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని 
ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం మరియు అనుబంధ 
రంగాల ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకొని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి ప్రభుత్వం 
అధిక వ. య జరుగుతుంది. మెగా ఫుడ్‌ = 


రూ.1600 కోట్ల పెట్టుబడులు, 10,900 మందికి ప్రత్యక్ష పరోక్షంగా 
ఉద్యోగాలను కల్పించాలన్నది లక్ష్యం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఆయా 
జిల్లాలో స్థానికంగా లభించే వ్యవసాయ ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకొని 
రిసోర్స్‌ మ్యాపింగ్‌ చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ 
క్షస్టర్ల ఏర్పాటు చేయనున్నారు. తద్వారా రైతులకు సరైన గిట్టుబాటు ధరలు, 
యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో, చేపల, గొర్రెల పెంపకం, పాడి 
పరిశ్రమ అభివృద్ధికై చేయూతనిచ్చి రాబోయే సంవత్సరాలలో బ్లూ రెవెల్యూషన్‌, 
జంకే రెవెల్యూషన్‌ మరియు వైట్‌ రెవెల్యూషన్‌ను సాధించాలని ప్రభుత్వం 
సంకల్ఫించింది. చిన్న్యమధ్యతరహా పరిశ్రమలను ప్రొత్సహించే క్రమంలో పలు 
జిల్లాలలో కొత్త పారిశ్రామికవాడలను టీఎస్‌-ఐఐసీ ఏర్పాటు చేస్తోంది. 


ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.16 కోట్ల రాయితీలు 


తెలంగాణ పారిశ్రామిక విధానంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మహిళా 
పారిశ్రామికవేత్తల కోసం రూపొందించిన టీ - ఫ్రైడ్‌ పథకం ద్వారా అనేక 
ప్రోత్సాహాకాలను అందజేస్తున్నారు. 15.44 శాతం ప్లాట్లను ఎస్సీలకు, 9.34 
శాతం ప్లాట్లను ఎస్టీలకు రిజర్వు చేయడం జరుగుతోంది. అదే కాకుండా భూమి 
ఖరీదులో కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 33.33 శాతం, గరిష్టంగా 10 లక్షల 
రూపాయల వరకు భూ ఖరీదులో రిబేటు ఇవ్వడం జరుగుతోంది. ఈ లెక్కన 


కొత్త పారిశ్రామికవాడల జాబితా... 

జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘణ్‌పూర్‌లో లెదర్‌ 
పార్కు కళ్లెం వద్ద టెక్స్‌ టైల్‌ పార్కు సిరిసిల్ల జిల్లా 
నర్మాల, పెద్దూరు, జిల్లెల వద్ద అక్వా పార్కు నల్గొండ 
జిల్లా చిట్యాల్‌, వనపర్తి జిల్లా వెలిగొండ, కామారెడ్డి 
జిల్లా జంగమ్‌పల్లి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, దుద్దెడ, 
నర్మెట, మందపల్లి, “తునికి బొల్లారం, వర్గల్‌, 
అత్సాయు పల్లి, కొత్తూరు వద్ద జనరల్‌ ఇండస్ట్రియల్‌ 
పార్కులు, రంగారెడ్డి జిల్లాలో మొండిగౌరెల్లి, కొత్తపల్లి, 
నాగిరెడ్డి పల్లి వద్ద డిఫెన్స్‌ పార్కులను నెలకొల్చ 
నున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫైబర్‌ 
గ్లాస్‌ కంపోసైట్‌ పార్మును, మహేశ్వరం, రావిరాలలో 
ఎలక్ట్లానిక్‌ 'తయారీ క్షస్టర్లను ఇప్పటికే ఏర్పాటు 
చేశారు. మేడ్చల్‌ జిల్లా మాదారం, బౌరంపేట్‌, 
దుండిగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని నాన్నల్‌, జగిత్యాల 
జిల్లా స్తంబంపల్లి, జోగులాంబ జిల్లాలో గద్వాలలో, 
సూర్యాపేట జిల్లా సూర్యాపేటలో, మెదక్‌ జిల్లా 
వడియారం, మనోహరాబాద్‌, పోతారంలో, 
మంచిర్యాల జిల్లా రామగుండం మండలం అంత 
ర్లాంలో ఇండగ్టియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. 
వికారాబాద్‌ జిల్లా రాకంచర్లలో, బూచనెల్లిలో, 
పటాన్‌చెరు, ఇంద్రకరణ్‌లో, సిద్ధిషే పట జిల్లా తూఫ్రాన్‌ల్లో 
ఇండగస్టియల్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. 
సంగారెడ్డి జిల్లా శివనగర్‌లో ఎల్‌ ఈడీ పార్కును, 
నిజామాబాద్‌ (వేల్పూరు) స్పైస్‌ పార్కును, వరంగల్‌ 
జిల్లా మడికొండలో టెక్స్‌ టైల్‌ పార్కును, స్టేషన్‌ 
ఘన్‌పూర్‌లో మల్లీ ప్రొడక్ట్‌ పార్కును, రంగారెడ్డి జిల్లా 
ఆదిభట్లలో ఏరో సే స్పెస్‌ యూనిట్‌ను విస్తరిం వ. 
ఇబ్రహీం పట్నం మండలం ఎలిమినేడు (గ్రామంలో 
1129 ఎకరాల భూములను టీఎస్‌-ఐఐసీ 
గుర్తించడం జరిగింది. 


గత ఏడేళ్లలో టీఎస్‌-ఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్ములలో 
283 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు దాదాపు 
100 ఎకరాల వరకు భూములు కేటాయించడం 
జరిగింది. ఇందులో ఎస్సీలకు 201 మందికి, ఎస్టీలకు 
82 మందికి భూ కేటాయింపులు జరిగాయి. వీరు 
రూ.369 కోట్ల పెట్టుబడులతో తమ పరిశ్రమల 
యూనిట్లలో 5456 మందికి ఉపాధి కల్పించడం 
జరుగుతోంది. తెలంగాణ రాష్ట ఏర్పాటు తర్వాత 
ఇప్పటివరకు టీ ఫైడ్‌ పథకం కింద 283 మంది ఎస్సీ, 
ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ. 16.04 కోట్ల రాయితీ 
ఇవ్వడం జరిగింది. ఇందులో ఎస్సీలకు రూ. 12.02 
కోట్లు, ఎస్టీలకు రూ.4.02 కోట్లు రాయితీ రూపేణా లబ్ధి 
చేకూరింది. 
(మిగతా వచ్చే సంచికలో) 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 41 | జూన్‌ 2021 


గత సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ దేశాలపై 
దాడిచేసి మారణహోమం సృష్టించి లక్షలాది మందిని బలిగొన్న 
కనిపించని శత్రువు కోవిడ్‌-19గా పేరు పొందిన కరోనా వైరస్‌. 
నెలలు గడిచినకొద్ది ఈ వైరస్‌ వివిధ దేశాల్లో, రాష్ట్రాల్లో రకరకాల 
వేరియంట్ల రూపంలో తన జన్యుక్రమాన్ని మార్చుకుంటూ విశ్వరూపం 
దాల్చుతూ రెండోదశలోకి అడుగుపెట్టింది. 


రెందోదశ కరోనా వైరస్‌ ఉనికి ఇతర దేశాల్లో కొంచెం ముందుగానే 
బయటపడింది. ఆ దేశాలు పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, ఎన్నో 
దేశాల నుండి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకొని తమ దేశాలలోని సగానికిపైగా 
జనాభాకు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. మొదటి దశ వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా 
నియంత్రించడంలో ఆస్టేలియా, సింగపూర్‌ తదితర దేశాలు విజయం 
సాధించడం వలన ఆ దేశాల్లో రెండోదశ వైరస్‌ తలెత్తలేదు. ఇజ్రాయిల్‌, 
అమెరికా మొదలైన దేశాలు జనాభాలో 80 శాతం మందికి మించి వ్యాక్సిన్లు 
ఇవ్వడం వలన ఆ దేశాల్లో 'హెర్ట్‌ ఇమ్యూనిటీ” పెంపొందినందువల్ల కోవిడ్‌ 
మరణాలు, కేసులు మొదటి దశతో పోల్చితే బాగా తగ్గినాయని చెప్పవచ్చు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి ముందు 
చూపులేదని స్పష్టంగా వెల్లడైంది. కనీసం దేశ ప్రజల అవసరాల మేరకు 
వ్యాక్సిన్ల తయారీకి చర్యలు చేపట్టలేదు, దేశంలో తయారైన వ్యాక్సిన్లను ఈ 
దేశ అవసరాలకే వినియోగించాలనే నిబంధననూ విధించలేదు. దీనితో 
హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ నుండి లక్షల సంఖ్యలో వ్యాక్సిన్లు 
విదేశాలకు ఎగుమతైనవి. మరో ప్రక్క వివిధ దేశాల నుండి సరైన సమయంలో 
అవసరమైన పరిమాణంలో వ్యాక్సిన్లను దిగుమతి కూడా చేసుకోలేదు. 
రాష్ట్రాలకు మొదటి జప వ్యాక్సిన్లు సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వం రెండో 
డోసుకు సరిపోయే సంఖ్యలో వ్యాక్సిన్లు అందించలేదు. 

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ 
రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) కోవిడ్‌ ప్రోటో కాల్‌ను రూపొందించడంలో ఘోరాతి 
ఘోరంగా విఫల మైందని చెప్పవచ్చు. రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌, స్టీరాయిడ్లు ఏ 


మానసిక ధైర్యం - రోగనిరోధక శక్తి 


దశలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ఇవ్వాలి, ఎంత 
పరిమాణంలో ఇవ్వాలనే దానిపై నిర్ధిష్టమైన సూచనలు, 
గైడ్‌లైన్స్‌ ఏవీ ఇచ్చినట్లు కనపడదు. ఒక్కో అసుపత్రిలో 
ఒక్కో వైద్యుడు రెమిడిసివిర్‌ ఇంజెక్షన్‌ 100 మి.గ్రా. 
30వేల రూపాయలకు బ్లాక్‌లో అమ్మినారు. డిమాండ్‌ 
ఎక్కువ కావడంతో నకిలీ రెమిడిసివిర్‌ ఇంజెక్షన్లు మార్కె 
ట్లోకి వచ్చాయి. 'రెమిడిసివిర్‌ను వైరస్‌లోడ్‌ శరీరంలో 
బాగా పెరిగిన తర్వాత వినియోగించడం వలన నష్టమే 
ఎక్కువిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్‌ గత 
సంవత్సరం నవంబర్‌ 20వ తేదీన ప్రకటించినా మన 
కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తొలిదశలో రెమిడిసి 
విర్‌ ఇవ్వడం వలన మరణాలు నివారించబడ్డాయని, 
ముదిరిన తర్వాత పేషెంట్లకు రెమిడిసివిర్‌ ఇవ్వడం వలన 
మరణాల సంఖ్య పెరిగిందని పరిశోధనలో వెల్లడైంది. 
ప్రతి డాక్టర్‌ కరోనారోగికి “ఐవర్‌ మెక్టిన్‌' డ్రగ్‌ 
ఇస్తున్నారు. బహుశా ఐసిఎంఆర్‌ సూచించిందేమో! మార్చ్‌ 
31న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గైడ్‌లైన్స్‌లో క్లినికల్‌ 
ట్రయల్స్‌లో తప్ప కరోనా పెషెంట్లకు ఐవర్‌ మెక్టిన్‌ డ్రగ్‌ 
ఇవ్వరాదని, స్పష్టం చేసినా ఈనాటికీ ఇస్తూనే వున్నారు. 
“'హైడ్రాక్సీ క్లోరోక్సిన్‌ డ్రగ్‌ను కోవిడ్‌ పేషెంట్లకు 
ఇవ్వరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత సంవత్సరం 
జూన్‌లోనే స్పష్టం చేసి క్లినికల్‌ (ట్రయల్స్‌ కూడా 
నిలిపివేసింది. భారత ప్రభుత్వం పదకొండు కోట్ల అరవై 
లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను కోవిడ్‌-19 రిలీఫ్‌ 
ప్రోగ్రాంలో భాగంగా దేశ వ్యాప్తంగా జనవరి 24 వరకు 
పంపిణీ చేసినట్లు ఫిబ్రవరి 2న పార్లమెంట్‌లో ప్రకటిం 
చింది (ఆంధ్రప్రదేశ్‌కు 82 లక్షల 50వేలు, తెలంగాణకు 


తెలంగాణ | 42 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


42 లక్షల 50 వేలు కేటాయించింది). 
మోతాదుకు మించి స్టీరాయిడ్లు 
ఇవ్వడం కూడా ప్రస్తుతం దేశాన్ని 
వణికిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌కు కారణం అని 
నిపుణులు, శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
రెండో దశ కరోనా వైరస్‌ విజృంభిస్తు 
న్నదని తెలిసినా సుమారు యాభై లక్షల 
జనాన్ని హరిద్వార్‌ కుంభమేళాకు అనుమ 
తించడం, ఐదు రాష్ట్రాలకు, ఇతర 
రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎంపి, శాసనసభ 
స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం 
కేంద్రప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. 


దేశీయ వైద్య విధానాల 
ఆడ నరరఃలః 


ఈ దేశ బ్యురోక్రాట్లకు గానీ, అల్లోపతి 
వైద్యులకు దేశీయ వైద్య విధానం గురించి 
అంతగా అవగాహన లేదు. (ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యుటిఓ)పై 2005లో 
భారత దేశం సంతకం చేసిన కారణంగా ఆయుర్వేదం, సిద్ధ, యునాని, ప్రకృతి 
వైద్యం వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పబ్లిక్‌ హెల్త్‌కు సంబంధించి 
డబ్యుటిఓ నిబం ధనల ప్రకారం “అంతర్జాతీయ ప్రమాణాలిను పాటిస్తామని 
మన దేశం అంగీకరించింది. అమెరికా యూరప్‌ వంటి పాశ్యాత్య దేశాలు 
రూపొందించిన వైద్య పరికోశం, పరిశోధనా ప్రమాణాల్లో దేశీయ వైద్యులు, 
ఆయుష్‌ అధికారులు తమ వైద్య విధానాన్ని అర్థం చేయించడం సాధ్యం కాదు. 
దీనికి కారణం ఆ ప్రమాణాలన్నీ “అల్లోపతి” వైద్య పరిభాషలో, పద్దతిలోనే 
వున్నాయి. అవేవీ దేశీయ వైద్యులకు అర్థం కావు. 

ఈ దేశంలో అల్లోపతిలో కార్దియాలజీలో పీ.జి. కోర్సు చదివి సుమారు 
మూడువేలకు పైగా గుండె చికిత్సలు విజయవంతంగా నిర్వహించి తన 
ఆధ్యాత్మిక గురువైన శ్రీ సత్యసాయిబాబా ఆదేశంతో నాడీ, ఆయుర్వేద విద్యలో 
ప్రావీణ్యత పొందిన డా॥ పొలిశెట్టి రవిశంకర్‌ మాత్రమే ఈ విషయంలో 
సమర్ధత కలిగివు న్నాడు. పలుమార్లు ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వం, ఆయుష్‌ 
ఆయన్ని పట్టించుకోలేదు. ఆయుర్వేద వైద్యంతో కరోనా రోగులను నయం 
చేయడానికి ప్రభుత్వ హాస్పిటల్స్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌కు డా॥ రవిశంకర్‌ చేసిన 
ప్రయాత్నాలన్నీ విఫలమైనాయి. 

నాలుగు వేల ఏళ్ళ క్రితమే చరక సంహిత'లో కరోనా వంటి వైరస్‌లు 
సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, చికిత్స గురించి పేర్కొనబడిందని 
ఆయుర్వేద వైద్యులంటున్నారు. ప్రావీణ్యతకు డిగ్రీల కొలమానం అనేది బ్రిటీష్‌ 
పాలకులు పెట్టిన ప్రమాణం. వందల ఏళ్ళుగా బుషుల, గురువుల వద్ద 
ఆయుర్వేద విద్యను నేర్చుకుంటూ అనువంశికంగా ముందు తరాలకు అందిస్తూ 
వచ్చిన వారికి ఏ డిగ్రీలున్నాయి? ఎవరిచ్చారు? అడవుల్లో నివసించే ఆదివాసీల 
మూలికా వైద్యాన్ని ఏ ప్రమాణాలతో చూస్తారు. ఆదివాసీ భాషలకు నేటికీ 
“స్కిఫ్ట్‌ లేదు. వారు ఏ భాషలో చెప్పగలరు? ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాల్లో, 
ఆ పరిభాషలో చెప్పడం, అల్లోపతి పండితులను, బ్యురోక్రాట్లను ఒప్పించడం, 
మెప్పించడం సాధ్యమయ్యె పనేనా? హోమియో, సిద్ధ, యునానీ, ప్రకృతి 
వైద్యులు కూడా ఇలాంటి చిక్కులనే ఎదుర్కొంటున్నారు. భారతీయ సంస్కృతి 
పరిరక్షణే ఎజెండాగా అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం దేశీయ 


వైద్యానికి ప్రాచుర్యం కల్పించకపోతే మరెవ్వరు 
చేయలగరు? కృష్ణపట్నంలో ఆనందయ్య తన వైద్యాన్ని 
జన బాహుళ్యానికి అర్థం చేయించారు. ప్రభుత్వం 
కదిలింది. పరిశోధనలు మొదలైనాయి. దేశీయ వైద్య 
విధానాన్ని ప్రజలకు చేర్చడం ఒక్కటే మిగిలిన దారి. 
వరంగల్‌కు చెందిన ప్రముఖ హోమియో వైద్యులు 
డా॥ పరికిపండ్ల అశోక్‌ తెలంగాణ వ్యాప్తంగా 8600 
కి.మీ. 24 జిల్లాల్లో 86 రోజులు మోటర్‌ సైకిల్‌ పై 
యాత్ర చేసి 1863 ప్రదేశాల్లో సభలు జరిపి కరోనాపై 
ప్రజలకు అవగాహన కల్పిస్తూ లక్షా ఎనభై తొమ్మిది వేల 
మందికి కరోనా నివారణ మాత్రలు ఉచితంగా పంపిణీ 
చేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్ద విధానాల వల్ల 
మొదటిదశ కోవిడ్‌ వైరస్‌తో మనం నేర్చుకున్న పాఠాలు, 
గుణపాఠాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. 
మొదట్లో ఎవ్వరికైనా కరోనా పాజిటివ్‌ వస్తే ఆ 
ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌ (రద్‌జోన్‌)గా ప్రకటించి 
ఆ వ్యక్తిని ఎవరెవరు కలిశారో ఆరా తీసేవారు. 
వారందరినీ హోం ఐసోలేషన్లో వుంచి కరోనా పరీక్షలు 
చేసేవారు. రెండో దశ వైరస్‌ కమ్యూనిటీ పరిధి కూడా 
దాటి ఇప్పుడు భూమి ఉపరితలానికి 10 అడుగుల 
ఎత్తువరకు గాలిలో తేలియాడుతున్నది. మాస్క్‌లు 
ధరించినా కళ్ళల్లోంచి కూడా ఈ వైరస్‌ శరీరంలోకి 
పోయే ప్రమాదం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
ఈ పరిస్థితిలో రాష్ట్రాలకు లాక్‌డౌన్‌లు తప్ప మరో 
మార్గం లేకుండా పోయింది. కానీ పొరుగున వున్న 
మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో 
కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరగడం, ఆయా రాష్ట్రాల 
నుండి ఎక్కువ సంఖ్యలో వైద్యం కోసం రోగులు, వారి 
బంధువులు హైదరాబాద్‌కు రావడం వలన కొద్ది 
రోజుల్లోనే తెలంగాణలో కూడా కోవిడ్‌ కేసులు, మరణాల 
సంఖ్య 'పెరుగుతూ వచ్చింది. ఇప్పటికీ తెలంగాణలోని 
హాస్పిటల్స్‌ బెడ్స్‌ 40 శాతానికి పైగా పొరుగు రాష్టాల 
రోగులతోనే నిండి పోయినవి. ఆయా రాష్ట్రాల నుండి 
నేరుగా ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఏనాడూ బెడ్స్‌” 
ఇవ్వలేమని దవాఖానాల యజమాన్యాలు నిరాకరించలేదు. 
పైగా ఆయా రాష్ట్రాల నుంచి వారి కోసం ఒక కాల్‌ 
సెంటర్‌ను కూడా నిర్వహిస్తున్నది వైద్య ఆరోగ్య శాఖ. 
కోవిడ్‌ కేసుల పెరుగుదల, మరణాల్లో తెలంగాణ 
దేశంలోని రాష్ట్రాల్లో చివరి నాలుగు స్థానాల్లో ఉండడం 
ప్రభుత్వ సమర్ధతను సూచిస్తున్నది. 
తెలంగాణ రాష్ట్రంలోని డాక్టర్లు, నర్సులు, ఇతర 
సిబ్బంది తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కోవిడ్‌ 
రోగులను కాపాడుతున్నారు. కొందరు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ 
యజమానులు ఇదే అదనుగా రోగులను నిలువు దోపిడీ 
చేస్తుండడంతో ప్రభుత్వం వారిపై చర్యలు ప్రారంభిం 
చింది. మంత్రులు, శాసస సభ్యులు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 43 | జూన్‌ 2021 


ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్‌ లైసెన్స్‌లను 
కూడా రద్దు చేసింది ప్రభుత్వం. 

ముఖ్యమంత్రి కెసిఆర్‌ గాంధీ దవాఖాన, వరంగల్‌లోని ఎంజిఎం 
దవాఖా నలను సందర్శించి రోగులను పరామర్శించడంతో వారిలో 
మనోధైర్యం పెరి గింది. హాస్పిటల్‌ సిబ్బందికి, వైద్యులకు కూడా 
సిఎం పర్యటన ఆత్మ విశ్వాసాన్ని నింపింది. వరంగల్‌ జైలును 
ఊరి వెలుపలికి తరలించి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను 
నిర్మిస్తామని సిఎం ప్రకటించడం ఉత్తర తెలంగాణ ప్రజల్లో ఎంతో 
ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణలోని 
సుమారు 17 జిల్లాలకు వరంగల్‌లోని ఎంజిఎం హాస్పిటలే పెద్ద 
దిక్కుగా నిలిచింది. 

స్వీయ రక్షణే శరణ్యం: 

కోవిడ్‌ సోకకుండా ఉండాలంటే స్వీయరక్షణే శరణ్యం. రక్షణ 
జాగ్రత్తలతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు, మినరల్‌, 
ప్రోటీన్‌ తదితర ఫుడ్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. 

గత సంవత్సరం కోవిడ్‌-19 మొదలైన దగ్గరి నుండి ఈ 
రోజుదాకా నేను నిరంతరం ప్రజల మధ్యే ఉన్నాను. లాక్‌డౌన్‌ వేళల్లో కూడా 
అధికారుల అనుమతిని పొంది కరోనా బాధితులకు అండగా వివిధ స్వచ్చంద 
సంస్థలతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నా ఇంట్లోని కుటుంబ 
సభ్యులం దరికీ గత నెలలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది వారితో 
నిరంతరం కలిసే వున్నా నాకు కరోనా పరీక్షలో పాజిటివ్‌ ఏనాడూ రాలేదు. 
అలాగని యాంటీబాడీస్‌ (పాజిటివ్‌ వచ్చిపోయిన తర్వాత శరీరంలో ఉండేవి) 
కూడా నా రక్త పరీక్షలో కనిపించ లేదు. డాక్టర్లు నిర్ధారించిందేమిటంటే నా 
శరీరంలో కరోనా వైరస్‌లను మట్టుపెట్టగల రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) 
పుష్కలంగా వున్నదని. ఈ రోగ నిరోధక శక్తి అప్పటికప్పుడు వచ్చిందేమీ కాదు. 
గత కొన్నేళ్ళుగా నేను తీసుకుంటున్న మల్టీ విటమిన్‌, మినరల్‌, ఫైటో 
న్యూట్రియంట్స్‌, ప్రోటీన్ల ద్వారా నాకు సమకూరింది. 

ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ (ప్రభుత్వ ముఖ్య 
కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కూడా విటమిన్లను తీసుకోవడం ద్వారా కోవిడ్‌ 
వైరస్‌ రాకుండా నివారించడం సాధ్యమని చెప్పారు. పలుమార్లు వైద్యులు ఇదే 
విషయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ సలహాలను ఇప్పటికైనా ప్రజలు పట్టించు 
కోవాలి. కూరగాయలు, పండ్లు, పసుపుతోని కుర్యుమిన్‌, కృష్ణతులసి ఆకులు, 
వెల్లుల్లిలోని అలిసిన, కలబంధ, అడవి ఉసిరి రసాలు, తిప్పతీగ, అశ్వగంధ 
తదితర మూలికలతో తయారు చేసిన ఫుడ్‌ సప్లిమెంట్లు లాక్‌డౌన్‌ కాలంలో 
కూడా కొరియర్‌ సర్వీస్‌ ద్వారా మన ఇంటికి తెప్పించుకోవచ్చు. 

కరోనా మరణాల్లో చాలావరకు పాజిటివ్‌ సోకగానే ఆ వ్యక్తులు విపరీతమైన 
మానసికాందోళనకు, భయానికి గురవ్వడం ఒక ముఖ్య కారణమని వైద్యులు, 
నిపుణులు చెప్తున్నారు. కొందరు రోగులు ఆక్సీజన్‌ పైపులు తొలగించుకుని 
మరణించారు. 

ప్రజలకు పోషక విలువలు గల ఆహారంతోబాటు ఫుడ్‌ సప్లిమెంట్స్‌ 
తీసుకోవల్సిన అవసరం, ప్రజల్లో భయాందోళనలను నివారించడం తదితర 
అంశాల ప్రచారంలో మీడియా పాత్ర ఎంతో గొప్పది. ప్రస్తుతం ఏ టి.వి. 
ఛానెల్‌ చూసినా మరణాలనే ఎక్కువగా చూపించడం వలన ప్రజల్లో రోగుల్లో 
మరింత భయాందోళన పెరుగుతున్నది. దీనికి భిన్నంగా లా ఆఫ్‌ ఏవరేజెస్‌” 
అనే సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని వందలో తొంభై తొమ్మిది మంది సురక్షితంగా 
బయటపడుతున్న వాస్తవాన్ని ప్రచారం చేయాలి. మనదేశంలో 2020లో గుండె 


జే 


సంబంధిత మరణాలు 47 లక్షలకు పైనే, క్యాన్సర్‌ 
మరణాలు సుమారు 7 లక్షలు, వాయు కాలుష్యం, 
ఊపిరితిత్తుల వ్యాధితో 2019లో మరణించిన వారు 
16లక్షల 70వేలు. అదే సంవత్సరం రక్తపోటుతో మ- 
రణించిన వారు 14 లక్షలపైనే, అంటు వ్యాధులతో ఏటా 
20 లక్షలకుపైగా మరణిస్తున్నారు. ఈ మరణాలతో 
పోల్చితే గత 15 నెలల్లో కరోనాతో మరణించినవారు మే 
23 నాటికి మూడు లక్షలు మాత్రమే. ఇలాంటి 
విషయాలను, గణాంకాలను వెల్లడించడం ద్వారా 
పత్రికలు, టెలివిజన్‌ ఛానెళ్ళు ప్రజల్లో మనోధైర్యాన్ని 
నింపవచ్చు. 

ఎంతో మంది వృద్దులు, శతాధిక వయస్సు గలవారు 
సైతం హాస్పి టల్స్‌లో తమ రోగ నిరోధక శక్తితో, విజ్ఞతను 
ఉపయోగించి వైద్యులు సమయస్ఫూర్తితో ఇచ్చిన 
మందులతో కరోనా వైరస్‌ను జయించి ప్రస్తుతం 
క్షేమంగా వున్నారు. ఇలాంటి వారి కథలను, అను 
భవాలను పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తే కరోనా 
బాధితులకు తాము సైతం (బ్రతుకుతామనే నమ్మకం 
కలుగుతుంది. ఐసోలేషన్‌ గదుల్లోని టి.వీలలో ఇలాంటి 
అనుభవాల వీడియోలను రోగులకు చూపిం చాలి. 
“నమ్మకమే సగం బలంి అని పెద్దలంటుంటారు. 
“విశ్వాసం కొండనైనా కదిలిస్తుం దినే నానుడి (Faith 
moves Mountains) వుండనే వుంది. కరోనా నియం 
త్రణకు కేవలం ముందు జాగ్రత్త చర్యలను చూపించ 
డంతో బాటు ప్రజల్లో రోగనిరోధక శక్తిని ఏ విధంగా 
పెంచుకోవాలో విసృతంగా ప్రచారం చేయాలి. కరోనా 
నియంత్రణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ 
బారిన పడి సుమారు 260కి పైగా మీడియా ప్రతినిధులు 
మరణించారనే విషయాన్ని మీడియా పరిగణలోకి 
తీసుకోవాలి. అ 


తెలంగాణ | 44 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


పది విశ్వవిద్యాలయాలకు 
సారధులు వీరే... 


తెలంగాణలోని పది విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం 
ఉప కులపతులను నియమించింది. సామాజిక వర్గాల 
వారీగా అందరికీ న్యాయం చేకూరుస్తు ప్రభుత్వం ఈ 
నియామకాలు చేపట్టింది. ఉపకుల పతులు (వైస్‌ 
ఛాన్స్‌లర్లు)గా నియమితులైనవారు.. 


ఉస్మానియా విశ్వవిద్యాలయం : జనగామ 
జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన ప్రాఫె 
సర్‌ డీ.రవీందర్‌ (బీసీ యాదవ్‌) ఉస్మానియా 
యునివర్సిటీ ఉపకులపతిగా నియమించ 
బడ్డారు. ఓయులో 1990 నుంచి పొలిటికల్‌ 
సైన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉస్మానియా యుని 
వర్సిటీ వీసీగా నియమితులయ్యారు 


కాకతీయ విశ్వవిద్యాలయం : వరంగల్‌ 
నగరంలోని గోవిందరాజుల గుట్టకు చెందిన 
తాటికొండ రమేష్‌ 1992లో కేయులో 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం 
కేయూ అకాడమిక్‌ డీన్‌, సోషియాలజీ, 
ఎంఎస్‌డబ్యు విభాగాధిపతిగా ఉన్నారు. ప్రస్తుతం కాకతీయ 
యునివర్సిటీ ఉపకులపతిగా నియమితులయ్యారు. 


తెలుగువిశ్వవిద్యాలయం : కరీంనగర్‌ 
జిల్లా వ్యాస్తవ్యులైన ప్రొఫెసర్‌ టి. కిషన్‌రావు 
తెలుగు యునివర్సిటీ సలహామండలి సభ్యు 
లుగా సేవలిందించారు. ఉస్మానియా యుని 
వర్సిటీలోని అకాడమిక్‌ సెల్‌ డైరెక్టర్‌గా, 
స్టూడెంట్‌ వెల్‌ఫేర్‌ సెల్‌ డీన్‌గా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ 
విరమణ చేశారు. ఇప్పుడు తెలుగు యునివర్సిటీ ఉప కుల 
పతిగా నియమితులయ్యారు. 


తెలంగాణ విశ్వవిద్యాలయం: యాదాద్రి 
జిల్లా సంస్తాన్‌ నాయాయణపురం గ్రామానికి 
చెందిన రవీందర్‌గుప్తా ఉస్మానియా యుని 
వర్సిటీలో భౌతికశాస్తాం ప్రొఫెసర్‌గా సుదీర్హ 
కాలం పనిచేశారు. 1989లో ఓయూ నుంచి 
డాక్టరేట్‌ పొందారు. ప్రస్తుతం తెలంగాణ వర్సిటీ వీసీగా 
నియమించబడ్డారు. 


శాతవాహన విశ్వవిద్యాలయం: సిరిసిల్ల జిల్లా వేముల 
వాడ మండలం హనుమాజిపేట (గ్రామానికి చెందిన ఎస్‌. 
మల్లేషం శాతవాహన యునివర్సిటీ వీసీగా నియమితుల 
య్యారు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళా 
శాల ప్రధానాచార్యులుగా, ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌గా, 
ఓయూలో ఫిలాసఫీ విభాగాధిపతిగా పలు కీలక పదవుల్లో పనిచేశారు. 


పాలమూరు విశ్వవిద్యాలయం: పాలమూరు విశ్వవిద్యా ai 
లయం ఉపకులపతిగా నియమితులైన ఎల్‌బి లక్ష్మికాంత్‌ (7 
రాథోడ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దురు మండలం తిమ్మారెడ్డి 
పల్లి వాస్తవ్యులు. ఆయన ప్రస్తుతం ఓయూలో ఫ్యాకల్టీ ఆఫ్‌ 
ఎజుకేషన్‌ డీన్‌గా ఉన్నారు. 


మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం : కరీంనగర్‌ జిల్లా 
హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట (గ్రామానికి చెందిన 
చొల్లేటి గోపాల్‌ రెడ్డి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉప 
కులపతిగా నియమితులయ్యారు. 2016 నుంచి ఓయూ 
రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. 


డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం : ఈ విశ్వ 
విద్యాలయానికి రెండవ సారి వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ 
సీతారామారావు కాకతీయ యునివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ 


జేఎన్‌టీయూ: ఓయులో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పని చేసిన 
నలగొండ జిల్లాకు చెందిన కట్ట నరసింహ్మారెడ్డి జేన్‌టీయు 
వీసీగా నియమితులయ్యారు. గతంలో ఈయన మహాత్మా గాంధీ 
యునివర్సిటీ వీసీగా పనిచేశారు. 


జవహార్‌లాల్‌ నెహ్రూ ఆర్మిటెక్టర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూని వర్సిటీ : జవహా 
లాల్‌ నెహ్రూ ఆర్మిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూని వర్సిటీ 
వీసీగా కవితా దర్యానిరావు నియమితులయ్యారు. ఈ విశ్వ 
విద్యాలయానికి ఆమె రెండవసారి వీసీగా ఎంపిక య్యారు. బై 
తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం, ప్రపంచీకరణపై ప్రభావం అన్న ము 
అంశంపై పరిశోధనలు చేశారు. ఐఐఐడీ హైదరా బాద్‌ 
ఛైర్మన్‌గా వ్యవహరించారు. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ పబ్లికేషన్స్‌ 
కమిటీ కన్వీనర్‌గా పదవి నిర్వహించారు. 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 45 | జూన్‌ 2021 


కచ్చితంగా వంద సంవత్సరాల క్రితం (1921), ప్రఖ్యాత 
జంటకవులు కొప్పరపు సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెంలో 
రాజా బొమ్మదేవర నాగన్ననాయుడు రాజాస్థానంలో “సంపూర్ణ 
శతావధానం” చేశారు. పీవీ నరసింహారావు పుట్టిన cE 


సంవత్సరం కూడా 1921. ఈ మహామనిషి పుట్టి శత SOE Fs 


వసంతాలు సంపూర్ణమయ్యాయి. 

ఈ సందర్భంలో, ఈ సంరంభంలో కొప్పరపు కవులు రచించిన ఒక 
పద్యాన్ని గుర్తు చేసుకుందాం.ఇది ఆశువుగా చెప్పినది. ఎట్టివారు మంత్రిపదవికి 
అర్హులు? ఇది ఒక పృచ్చకుడు సంధించిన ప్రశ్న. దీనికి కొప్పరపు కవుల 
పద్యరూపమైన సమాధానం. 


మంత్రిగా పీఠంపై కూర్చోవలసినవారికి ఎటువంటి అర్హతలు ఉండాలో 
కవులు స్పష్టంగా వివరించారు. రాజుకు, ప్రజలకు పరమ ఆప్పుదై, బహు 
ఉపాయాలతో శతృవులను తొక్కిపడేసేవాడై, రాజ్యానికి ఎల్లవేళలా సంతోషాన్ని 
ఆనందాన్ని కలుగజేస్తూ, చతుర బుద్ధిబల సంపన్నుడై, ఎటువంటి కార్యాన్నైనా 
అలవోకగా నిర్వహించే చాతుర్యం కలిగి, రాజ్యానికి, రాజుకు, ప్రజలకు, 
మంత్రిమండలికి, సత్మీర్తులు కలుగజేసే మతిమంతుడు ఎవరై ఉంటారో 
అటువంటివారే మంత్రిపదవికి సంపూర్ణంగా అర్జులౌవుతారు రాజా!.... అని 
ఈ పద్యం చెప్పే తాత్పర్యం. 

ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాజా స్థానాలలో అటువంటి 
ప్రధానమంత్రులు, మహామంత్రులు ఉండేవారు. అటువంటివారినే మంత్రు 
లుగా నియమించుకొనే ప్రభువులు ఉండేవారు. స్వాతంత్ర్యం రాకముందు, 
దివానులు కూడా అటువంటివారే ఉండేవారు. పీవీ నరసింహారావు నూటికి 
నూరుశాతం అటువంటి విలక్షణ లక్షణ సంపన్నుడైన మంత్రీశ్వరుడే. అటువంటి 
మహామంత్రులకు అసలు సిసలైన వారసుడే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 
మారుతున్న రాజకీయ ప్రభుత్వాల నేపథ్యంలో, పూర్వుల వలె సకల 
సద్దుణ,సర్వజ్ఞాన క్రియాశూరులైన మంత్రులు దొరకడం దుర్లభమేనని నడు- 


కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు 
దొరకడం దేశానికి వైభవ చిహ్నం. 

ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రధానులుగా దేశాన్ని 
పాలించిన సమయంలో, కేంద్రమంత్రిగా పీవీ విశేషమైన 
సేవలు దేశానికి అందించారు. వ్యక్తిగతంగానూ వారికి 
విశిష్టమైన సలహాలను అందజేశారు. తర్వాత కొంత 
కాలానికి ఆయనే రాజు అయ్యారు. ఆ సమయాన్ని 
అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రభువుగా 
తనకు దక్కిన స్వాతంత్ర్యానికి పొంగిపోయి, నియంతగా 
మారక, ప్రజాస్వామ్యయుతంగా పాలనను అందించారు. 

రాజు - మంత్రి ఇద్దరి అంతరంగాలు బాగా 
ఎరిగినవాడు కాబట్టి, మంచి మంత్రులను, మంచి 
సలహాదారులను నియమించుకున్నారు. “రాగ ద్వేషాలకు 
అతీతంగా, నిష్పక్షపాతంగా విధులను నిర్వహిస్తాం, అని 
ప్రమాణ స్వీకార మహోత్సవంనాడు అందరు మంత్రులు 
ప్రమాణం చేస్తారు. అదికూడా ఆత్మసాక్షిగా అంటూ ఒట్టు 
కూడా వేస్తారు. ఆ తర్వాత చరిత్రను గమనిస్తే, ఎందరు 
ఆ ప్రమాణాన్ని పాటించారన్నది లోక విదితమే. దాన్ని 
అక్షరాలా పాటించినవారు అతితక్కువ మంది. వారిలో 
ప్రథమశ్రేణీయుడుగా గణనీయుడు పీవీ. ఆణిముత్యాల 
వంటి ఎందరినో తన సలహా మండలిలో, వివిధ 
హోదాల్లో నియమించుకున్న ప్రతిభా పక్షపాతి. ఆ 
జావితా అతి పెద్దది. ఒక్క మన్‌ మోహన్‌ సింగ్‌ చాలు, 
గొప్పగా ఉదాహరించడానికి. పాఠాలు చెప్పుకుంటున్న 


ఆచార్యుడిని తీసుకువచ్చి, కేంద్రమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. తదనంతరం 
ఆయనే ప్రధానమంత్రిగా పదేళ్లు దేశాన్ని పాలించారు. అంతటి దార్శనికత 
పీవీ ప్రతిభ. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించు కోవాలో తెలియడం 
కూడా మంచి మంత్రికి వుండే మంచి లక్షణం. పీవీని అపరచాణుక్యుడుగా 
అభివర్ణిస్తారు. పీవీలో చాణుక్యుడుతో పాటు తిమ్మరసు, తిక్కన, అల్లసాని పెద్దన 
కూడా ఉన్నారు. చాణక్యుడు అనగానే అర్థశాస్త్రం గుర్తుకు వస్తుంది. పీవీ 
అనగానే ఆర్థిక సంస్కరణలు గుర్తుకు రాక తప్పవు. “అర్థశాస్త్రంలో కేవలం 
ఆర్థిక అంశాలే కాదు. అనేకం ఉన్నాయి. పాలన, రాజనీతి, మనస్తత్వశాస్త్రం, 
భౌగోళిక పరిజ్ఞానం, విదేశాంగ విధానం మొదలైన విశేష అంశాల కలయిక 
కౌటిల్యుడి “అర్ధశాస్త్రం”. పీవీ జ్ఞానం కూడా వీటన్నిటి సముదాయమే. 
చాణుక్యుడు /కొటిల్యుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలను అమలు పరచాడు. షు 
కూడా ఇంచుమించుగా అదే వరుసలో సంస్కరణలు చేపట్టాడు. కాలమానాలను 
బట్టి వ్యూహాలు, ప్రాధాన్యతలు మారాయి అంతే. చాణుక్యుడు పేదలపట్ల ఎంతో 
దయకలిగి ఉండేవాడు. చివరి దశలో తన సంపదనంతా పేదలకే దానం 
చేశాడు. పీవీ తన వందలాది ఎకరాల భూమిని తొలిదశలోనే పేదలకు దానం 
చేశారు. చాణుక్యుడికి భయం అంటే ఏమిటో తెలియదు. పీవీ కూడా తాను 
చేపట్టాలనుకున్న కార్యక్రమాలన్నీ నిర్భీతిగా చేశారు. 

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలు చేపట్టినప్పుడు 
భూస్వాములంతా బెదిరించే ప్రయత్నం కసువ్నూ ఎక్కడా లొంగలేదు, 
తగ్గలేదు. చివరికి పదవిని కోల్పోయినా లెక్కచేయలేదు. ప్రధానమంత్రి 
పదవిని చేపట్టి నప్పుడు కూడా ఎవరి బెదిరింపులకు చలించలేదు. ఆయన 
అంతరాత్మకు తప్ప దేనికీ వెరవలేదు. అందుకే, ఏ పని చేసినా త్రికరణశు 
ద్ధితోనె ఆచరించారు. రాజు తన ఆధిపత్యాన్ని కాపాడు కోడానికి, శతృవుల 
నుంచి తనను, తన రాజ్యాన్ని రక్షించుకోడానికి అవలంభించాల్సిన 
మార్గాలను కౌటిల్యుడు వివరించాడు. విదేశీ వాణిజ్యం ఎలా చెయ్యాలి, 
ధనానికి సంబంధించిన విషయాల్లో ఎలా వ్యవహరించాలి తెలిపాడు. పీవీ 
వాటన్నింటినీ అందిపుచ్చు కుంటూనే తనదైన మార్గంలో నడిచారు. 
జ్ఞానయోగిగా తాను పొందిన జ్ఞానాన్ని ఆ మహా గ్రంథాల సారాంశాన్ని 
ఆధునిక మార్గంలో ఆచరణలో చూపించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, 
ఇందిరాగాంధీ నిర్దేశించిన ఆర్థిక విధానాలకు గౌరవం, ప్రచారం 
కలిపిస్తూనే, దేశ పరిస్థితులకు అను గుణంగా, తన సరళిని జతపరచి 
జేజేలు కొట్టించుకు న్నారు. అదే పీవీ చూపించిన లౌక్య ప్రతిభ. 

చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌గా టీ.ఎన్‌. శేషన్‌ ధిక్కార స్వరంతో సర్వ 
స్వతం[త్రుడుగా వ్యవహరి స్తున్న సమయంలో, అదనంగా మరో ఇద్దరు 
కమీషనర్లను పంపులు పఠతోపు సమతుల్యతను ఏర్పరచారు. ఇదీ 
మంత్రాంగంలో భాగమే. కౌటిల్యుడు “అర్థశాస్త్ర రచనకు శ్రీకారం చుట్టినపుడు 
అర్థశాస్త్ర ప్రవర్తకులుగా భావించే బృహస్పతికి, శుక్రాచార్యుడికి తొలి 
నమస్మారం సమర్పించాడు. అట్లే, పీవీ కూడా చాణుక్యుడు, తిమ్మరసు మొదలు 
మహామంత్రులందరికీ మనసులో నమస్కారం చేసుకొని, ముందుకు సాగి 
వుంటారు. ఇదంతా భారతీయమైన ఆలోచనా విధానమే. పీవీ ఆసాంతం 
భారతీయతను అంటిపెట్టుకొని జీవించారు. కౌటిల్యుడు చాలా సూత్రాలను 
నిర్దేశించాడు. పెద్దల సహవాసం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం 
మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇంచుమించు వాటన్నింటినీ పీవీ పాటించారు. 
చైనా నుంచి ఎప్పటికైనా ముప్పు ఉంటుందని గ్రహించి, అమెరికాతో 
బంధాలను పెంచారు. అదే, ఈరోజు అక్కరకు వస్తోంది. భవిష్యత్తు మొత్తం 
శాస్త్ర, సాంకేతిక రంగాలదేనని (గ్రహించి, టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థల 


బలోపేతానికి బలమైన పునాదులు వేశారు. ఆంధ్రప్రదేశ్‌ 
లోని ఎక్కడో కుగ్రామం నుంచి అమెరికా రాజధాని 
వాషింగ్‌టన్‌ డిసీలో ఉండేవారితో, చూస్తూ వీడియో కాల్‌ 
మాట్లాడుకునే సౌకర్యం ఈనాడు మనం అనుభవిస్తున్నాం. 
ఇండియాలో కూర్చొని ఆస్టేలియా యూనివర్సిటీలో ఆన్‌ 
లైన్‌ కోర్సును చేయగలుగుతున్నాం. అంబాసిడర్‌, ఫియట్‌, 
మారుతి వంటి నాలుగైదు మోడల్స్‌ తప్ప మిగిలిన కార్లు 
మనకు తెలియదు. ఇప్పుడు రోల్స్‌ రాయిస్‌ మొదలు అనేక 
విదేశీ కార్లు మన రోడ్లపై తిరుగుతున్నాయి. విమానాలలో 
ప్రపంచ దేశాలన్నింటినీ ఈనాడు చుట్టేస్తున్నాం. 

ఈ సకల భోగాలన్నీ పీవీ నరసింహారావు కల్పించిన 
ఆర్థిక సంస్కరణల మహాఫలమే. ఇదే దార్భనికీత, 
దేశభక్తికి ప్రతీక. మౌనం విలువ, మాట విలువ తెలిసిన 
వాడు కాబట్టే, అన్ని భాషలను నేర్చుకున్నా కొన్ని 
సందర్భాల్లో మౌనాన్ని ఆశ్రయించారు. ఒక సందర్భంలో, 
స్పానిష్‌లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో 
ముంచెత్తారు. ఇదీ మంత్రిత్వ ప్రతిభలో భాగమే. 


దార్శనికత, దేశభక్తి, సకలశాస్త్ర జ్ఞానసంపద, 
సంయమనం, ఆచరణాశీలం కలిగిన జ్ఞానయోగి, 
కర్మయోగి పీవీ. మహారాజులు, చక్ర వర్తుల కాలం 
తర్వాత, ఆధునిక యుగంలో, నేటి భారతంలో పీవీ 
నరసింహారావు నిస్సందేహంగా మహా మంత్రి 
శబ్దవాచ్యుడు. అచ్చమైన ఆంధ్రుడు, స్వచ్చమైన భారతీ- 
యుడు. ఈ మహామనిషికి, ఈ మహామనీషికి (ప్రతిభా 
మూర్తి) భారతప్రభుత్వం 'భారతరత్న' ప్రదానం చేసి, 
భారతీయ జెన్నత్యాన్ని నిలబెడుతుందని ఆకాంక్షి ద్దాం. 
భారతరత్న గౌరవాన్ని పొందిన పూర్వ ప్రధాని వాజ్‌ 
పెయి, పూర్వ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కంటే పీవీ 
నరసింహారావు ఏ మాత్రం తక్కువవారు కారు. నిజం 
చెప్పాలంటే, వారిద్దరి కంటే కూడా బహుముఖ (ప్రతిభా 
మూర్తి పీవీ. శతవత్సరం సందర్భంగా సహస్రధా జోతలు 
పలుకుతున్నాను. అ 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 47 | జూన్‌ 2021 


a l 


మే రివ తేదీన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఏ.పి.జె. 
అబ్బుల్‌ కలాంకు వర్తమానం వచ్చింది - రాత్రి 9 గంటలకు ప్రధాన మంత్రిని 
కలవమని. పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి కాగా కలాం ప్రధానమంత్రికి 
శాస్త్రసాంకేతిక విషయాల సలహాదారు, ఇంకా డి.ఆర్‌.డి.ఓ కార్యదర్శి కూడా. 
“కలాం, నేను తిరుపతి వెళ్తున్నాను. అటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌, మీ బృందం 
టెస్టులకు సిద్ధంగా ఉండండి. నా అనుమతి కోసం వేచి ఉండండి. ఈ 
పరీక్షలకు డి.ఆర్‌.డి.ఓ. -డి.ఎ. ఈ సిద్ధంగా ఉండాలి”- అని నరసింహారావు 
కలాంకి ముఖాముఖిగా చెప్పారు! అది ఎన్నికల సమయం. 1996 సార్వత్రిక 
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నరసింహారావు పార్టీకి అధికారం లభించలేదు. 


ల ల 
న్న శ ౪ 


1996 మే 16న మాజీ ప్రధాని నరసింహారావు, అబ్బుల్‌ కలాం, డిపార్ట్‌ 
మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ డైరెక్టరు డా. ఆర్‌. చిదంబరం కలసి వెళ్ళి అంతకు 
ముందు రోజే ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అటల్‌ బిహారీ 
వాజ్‌పాయ్‌ని పలకరించారు. ఆ సమయంలో ముందురోజే ప్రధానమంత్రి 
బాధ్యతల నుంచి విముక్తుడయిన వ్యక్తి అప్పటి ప్రధానికి ఓ చీటి కూడా 
ఇచ్చారు. ప్రధాని వాజ్‌పాయ్‌ కేవలం 13 రోజులు పనిచేసి, మెజారిటీ చాలదనే 
కారణం మీద జూన్‌ 1న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్ళీ సార్వత్రిక 
ఎన్నికలు 1998 మార్చిలో జరిగాయి. మార్చి 19న మళ్ళీ 
వాజ్‌పాయి ప్రధానమంత్రిగా ఎంపికయి 2004 మే 22 దాకా అన 
బాధ్యతలు స్వీకరించారు. 


డా. నాగసూరి వేణుగోపాల్‌ 


న ల 
ళం Ru ౪ 


2004 క్రిస్‌మస్‌ రోజులు. డిసెంబరు 28న మాజీ 
ప్రధాని నరసింహారావు కన్నుమూశారు. హైదరాబాదులో 
అంత్యక్రియలు ఏర్పాటు చేయవలసిందిగా కాంగ్రెస్‌ హై 
కమాండ్‌ నిర్ణయించింది. నరసింహారావు నచ్చచెప్పి 
రాజకీయాలలోకి తీసుకువచ్చిన ఆర్థికశాస్తవేత్త మన్‌ 
మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నారు. నరసింహారావు 
అంత్యక్రియలైపోయాయి. గ్వాలియర్‌లో మాజీ ప్రధాని, 
మహావక్త, రచయిత వాజ్‌పాయ్‌ రచయితల సమా 
వేశంలో మాట్లాడుతూ, ఉద్వేగానికి లోనై తన మిత్రుడు, 
మాజీ ప్రధాని నరసింహారావుకు శ్రద్ధాంజలి ప్రసంగం 
చేశారు. అది చారిత్రక సందర్భం. ఈ విషయం బయటికి 
చెప్పవద్దని నరసింహారావు కోరారు. కానీ ఆయనే 
గతించారు. చెప్పడం తన విధి అని ప్రకటిస్తూ 1996 
మే 16న అందుకున్న చీటీలోని విషయం వివరించారు. 
“సామగ్రి తయ్యార్‌ హై” అని వ్రాసిన చీటీ లోగుట్టు 
చెప్పడంతో నరసింహారావు గొప్ప విజయం, ధైర్యగుణం 
బయటి ప్రపంచానికి తెలియవచ్చింది. అణుపరీక్షలకు 
అంతా సిద్ధం, నిరభ్యంతరంగా ముందుకెళ్ళవచ్చు - అని 
ఆ చీటిలోని మాటల అంతరార్థం. పి.వి.నరసింహారావు 
పోఖ్రాన్‌-॥ న్యూక్లియర్‌ ప్రోగ్రాం అసలు మూలపురుషుడు 


అని ఆరోజు వాజ్‌పాయి ప్రకటించి ఉండకపోతే మనకు సాధికారంగా తెలిసి 
ఉండేదికాదు. 

ఆంధ్రప్రదేశ్‌లో నరసింహారావు ప్రారంభించిన భూ సంస్కరణలు, విద్యా 
సంబంధమైన పలు చర్యలు ఆయనను తెలుగు ప్రాంతంలో చిరంజీవిని 
చేశాయి. అలాగే (ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలు, భాష, విద్యా 
సంబంధమైన విదేశవ్యవహారాలలో భారత్‌ చేపట్టిన విభిన్న ధోరణులు, 
హ్యూమన్‌ రిసోర్సెస్‌ మంత్రిగా చేసిన మార్పులు నేటికీ కొనసాగుతున్నాయి. 
అయితే అణుశక్తి రంగంలో వారి కృషిని కేవలం వాజ్‌పాయి ప్రకటన తేటతెల్లం 
చేసింది. రాజకీయ పార్టీల పరిమితులను దాటి వ్యవహరించిన వాజ్‌పాయి 
రాజనీతిజ్ఞతను కూడా ఈ సందర్భంలో కొనియాడాలి. పి.వి. 
నరసింహారావు శతజయంతి సంవత్సర ప్రారంభ 
సందర్భంలో చాలా రకాలుగా ఆయన విజయాలు 
కొనియాడబడుతున్నాయి, చర్చింపబడు తున్నాయి. కానీ 
అణుశక్తి రంగంలో వారు చూపిన చొరవా, చేసిన ధైర్యం, 
పాటించిన వ్యూహం గురించి ఎక్కువ ప్రస్తావనకు రాలేదు. 
కనుక ఈ విషయాల గురించి అధ్యయనం చేయాలని 
ప్రయత్నించినపుడు ముగ్గురు రచయి తలు ఈ విశ్లేషణలో 
వ. వారు కె. సుబ్రహ్మణ్యం, సి సి. రాజమోహన్‌ ఇంకా 
వినయ్‌ సీతాపతి. తమిళనాడుకు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌, 
డిఫెన్సు అంశాలలో దిట్ట, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ 
అండ్‌ అనాలిసిస్‌ (05) డైరెక్టరుగా పనిచేసి, తర్వాత టైమ్స్‌ 
ఆఫ్‌ ఇండియా పత్రికలో అంతర్జాతీయ వ్యవహారాల ప. 
రాసేవారు కె. సుబ్రహ్మణ్యం. వ ప్టేటజిక్‌ అనాలసి 
జర్నల్‌లో అక్టోబరు - (సమంణతు 206 సక ముప్పు ST రావు 
అండ్‌ ది బాంబ్‌ అనే ప్రామాణికమైన వ్యాసం రాశారు. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ 
అధ్యయనం కన జర్నలిస్టుగా రాణిస్తున్న తెలుగు వ్యక్తి చిలుంకూరి రాజ్‌ 
మోహన్‌ అదే శీర్షికతో 2004 డిసెంబరు 28న ఇండియన్‌ కర లో 
వం రాశారు. వ సీతాపతి 2016లో “హాఫ్‌ లయన్‌” అనే పేరుతో 

పి.వి.నరసింహారావు జీవితచరిత్రలో వివరించిన సమా చారం. ఈ మూడు 
వనరులతో తెలుగు పాఠకులకు పి. వి. నరసింహారావు భారతదేశాన్ని హడావుడి 
లేకుండా ఏ విధంగా అణుశక్తియుతం చేశారో వివరించడానికి ప్రయత్నిస్తాను. 


న 
ళ్యం శం Ru 


1996 మే నెలలో జరుగవలసిన అణుపరీక్షలు నరసింహారావు మళ్ళీ 
అధికారంలోకి రాకపోవడం వల్ల ఆగిపోయాయి. నిజానికి అప్పటి విషయాలు 
గమనిస్తే 1995 డిసెంబరులో ఒకసారి ప్రయత్నాలు మొదలై, ఆగిపోయి, 
ఆరునెలలు వాయిదా పడ్డాయి. వీటి గురించి చర్చించే ముందు కొంచెం నేపథ్యం 
కూడా పరిశీలించాలి. అప్పటికి మన దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. రెండవ 
ప్రపంచయుద్ధం ముగిసి సర్వత్రా అణుశక్తి గురించి - అటు శాస్త్రవేత్తలలో, 
ఇటు దేశదేశాల నాయకులలో ఆసక్తి మొదలైంది. అలాంటి రోజుల్లో 1944 
సంవత్సరంలో హోమీ జహంగీర్‌ బాబా వివిధ కాంగ్రెస్‌ నాయకులను దీని 
గురించి ఆలోచించమని కోరేవారు. అయితే ఆసక్తి కనబరచిన దాఖలాలేదు. 
కానీ సర్‌ దొరాబ్దీ టాటాట్రస్టు ఆర్థిక సాయం చేయడంతో 1945 జూన్‌ 1న 
బెంగుళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ (నేడు ఐఐఎస్‌సి) ప్రాంగణంలో ఒక 
పరిశోధనా సంస్థ మొదలైంది. అదే టిఐఎఫ్‌ఆర్‌. తర్వాత కొంతకాలానికి బాబా 
బొంబాయి తరలివెళ్ళి అక్కడ అటామిక్‌ రీసర్చి సెంటర్‌ ప్రారంభించి, వృద్ధి 


చేశారు. దీనికి జవహర్‌ లాల్‌ నెహ్రూ తోడ్పాటు చాలా 
వుంది. కొద్ది కాలానికి ప్లూటోనియం బాంబు, ఇతర 
బాంబుల తయారీకి అవసరమైన పరికరాలు మన 
పరిశోధనా సంస్థే నిర్మించుకోగలిగింది. 1962 భారత్‌- 
చైనా సరిహద్దు సమస్య మొదలయ్యింది. 1964లో చైనా 
న్యూక్లియర్‌ టెస్ట్‌ కూడా చేసింది. అయినా 1966లో 
ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యేదాకా న్యూక్లియర్‌ 
ప్రోగ్రామ్‌ వేగం పుంజుకోలేదు. మళ్ళీ 1967లో చైనా 
మరో అణుపరీక్ష నిర్వహించడంతో 1974 మే 18న 


పోఖ్రాన్‌-! అణు sa జరిగాయి. దీని తర్వాత 1998 
మే 11న పోఖ్రాన్‌-!! అణుపరీక్షలు నిర్వహించారు. 


మొదటిసారి ఇందిరాగాంధీ కాగా, రెండవసారి 
అణుపరీక్షల సమయంలో వాజ్‌పాయ్‌ ప్రధానమంత్రిగా ఉ 
న్నారు. 
ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలకు పి.వీ. నరసింహా 
రావు చాలా సన్నిహితంగా వ్యవహరించడమే కాక హోం 
శాఖ, విదేశీవ్యవహారాలు, రక్షణ శాఖ మంత్రిగా కూడా 
పనిచేశారు. ఏ విభాగంలో పనిచేసినా లోతుగా 
అధ్యయనం చేయడం, హడావుడి లేకుండా పెద్ద 
మార్పులు తేగల చర్యలు తీసుకోవడం ఆయన నైజం. 
అందుకే శాస్త్రవేత్త, ప్రధానమంత్రికి రక్షణ వ్యవహారాల 
సలహాదారుగా పనిచేసిన డా. వి.ఎస్‌.అరుణాచలం ఇలా 
అంటారు - “నేను ఐదుమంది ప్రధానమంత్రులతో పని 
చేశాను. వారిలో నరసింహారావు అగ్రగణ్యుడు. సాంకేతిక 
విజ్ఞానం ప్రాముఖ్యతను గుర్తించడమే కాక, అది దేశ 
నిర్మాణానికి ఎలా తోడ్చడగలదో లోతైన అవగాహన 
గలవారు ఆయని”. జనతాపార్టీ వైఫల్యం తర్వాత ప్రధాని 
అయిన ఇందిరాగాంధీ - మళ్ళీ న్యూక్లియర్‌ ప్రోగ్రామ్‌ 
వైపు శాస్త్రవేత్తలను పురిగొల్పగా, రాజీవ్‌ గాంధీ 
హయాంలో అవసరమైన పరికరాలు, ప్రయోగాలు 
రూపుదిద్దు కున్నాయి. వీరిద్దరి కేబినెట్లలో కొంతకాలం 
రక్షణ శాఖామంత్రిగా పి.వి. పని చేశారు. రాజీవ్‌ గాంధీ 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 49 | జూన్‌ 2021 


ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్‌తో అణుశక్తి గురించి రెండు ప్రతిపాదనలు 
చేయాలని ఉన్నతస్థాయిలో భావించారు. అయితే పి.వి. నరసింహారావు 
వివరించిన తర్వాత తొలి ప్రతిపాదన విరమించుకున్నారు. అంతటి ప్రతిభాశాలి 
పీ.వీ. నరసింహారావు. 

అణుశక్తి ఒకవైపు భయాన్ని కలుగజేసినా - అది అంతర్జాతీయంగా ఆ 
దేశాలకు గౌరవాన్ని ఇనుమడింపచేస్తుంది. అదొక రాజకీయపరమైన ప్రపంచ 
వ్యూహం. ఆర్థిక సామర్థ్యం ఎంత కీలకమైనదో, రక్షణ సామగ్రి కూడా మరింత 
కీలకమని నరసింహారావుకి బాగా తెలుసు. అయితే ఆర్థిక సంస్కరణలను 
సులువుగా గుర్తించవచ్చు. ప్రచారం ఎక్కువ. రక్షణపరమైన నిర్ణయాలు అత్యంత 
గోప్యంగా సాగుతున్నాయి. అంతకు మించి శాస్త్రసాంకేతిక వివరాలు సులువుగా 
బోధపడవు. 

1995 నవంబరు చివర్లో ప్రధాని అణు పరిశోధనా బృందాల నాయకులు 
డా. అబ్బుల్‌ కలాం, డా. ఆర్‌. చిదంబరంలకు టి-30 కార్యక్రమం నిర్దేశించారు. 
అంటే ముప్ఫయి రోజులలో అణుపరీక్షలు జరగాలని అంతరార్థం. అయితే 
డిసెంబరు 15న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆ దేశ ఉపగ్రహాలు సేకరించిన 
సమాచారం మేరకు భారతదేశం అణుపరీక్షలు జరుపుతోందని వార్త ప్రచురించి 
సంచలనం రేపింది. మరోవైపు ది కాంప్రహెన్సివ్‌ న్యూక్లియర్‌ టెస్ట్‌ బ్యాన్‌ ట్రీటీ 
(సిటిబిటి), ది ట్రీటీ “ఆన్‌ ది నాన్‌ ఫ్రొలిఫిరేషన్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌” (ఎన్‌ 
పిటి)ిలపై సంతకాలు చేయాలా, వద్దా అని దేశాల మధ్య చర్చలు 
జరుగుతున్నాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ వార్త రాగానే, కొన్ని ఫోటోలతో అమెరికా 
రాయబారి ఫ్రాంక్‌ విన్నర్‌ ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీని కలిశారు. 1995 


డిసెంబరు 21న అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ భారత ప్రధానితో టెలిఫోన్‌ 
లో మాట్లాడారు. ఏమైతేనేమి డిసెంబరులో అణు పరీక్షలు జరుపలేదు. మరి 
మళ్ళీ ఆరునెలలకే ఎందుకు అణుపరీక్షలు జరపాలని భావించారు (ప్రధాని 


నరసింహారావు? ఇలాంటి విషయాలు బోధపడాలంటే లోతుగా 
పరిశీలించాలి. మరీ ముఖ్యంగా మౌన ముని లాంటి నరసింహారావు 
మదిలోని అంతరార్థం పట్టుకోవాలంటే ఇంకా కష్టం. 
అంతర్జాతీయంగా ఇతర దేశాలను సిద్ధం చేయడం ఒక వ్యూహం 
కాగా, మరోవైపు 1995 డిసెంబరు నాటి హైడ్రోజన్‌ బాంబు సిద్ధం 
కాలేదు. శాస్త్రవేత్తలు ఆరు నెలలు వ్యవధి అడిగారు. అంటే పైకి 
అమెరికా వత్తిడికి తలవొగ్గినట్టు కనిపించినా, అది మన 


శాస్త్రవేత్తలకు సమయం ఇవ్వడమే! అంతకుమించి 
డిసెంబరులో ఒకసారి, మేలో మరోసారి పరీక్షలు జరపడం 
సాధ్యంకాని అంశం. ఎందుకంటే అంతర్జాతీయంగా వత్తిడి 
పెరుగుతుంది కనుక. ఇతర దేశాల వైఖరి పట్టించు 
కోకుండా ముందుకు వెళ్ళాలనే పట్టుదలను ఈ 
సందర్భంలో నరసింహారావులో చూడవచ్చు. రెండవసారి 
తన పార్టీ విజయం సాధిస్తుందని ఆయన భావించారు. 
అలా జరుగలేదు కనుక అణు పరీక్షలు జరుపలేదు. కేవలం 
రాజకీయ ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని 
ఉంటే 1995 డిసెంబరులో కొన్ని పరీక్షలు జరిపి ఉండే 
వారు నరసింహారావు. ఆయన ఆవిధంగా ఆలోచించలేదు 
కనుకనే అలా చేయలేదు. తన కృషికి గుర్తింపు కావాలని 
కోరుకోలేదు. నరసింహారావు కనుమూయడానికి కొన్ని 
నెలల ముందు ప్రముఖ జర్నలిస్టు శేఖర్‌ గుప్తా ఈ 
విషయం అడిగితే, ఆయన పొట్ట మీద చిన్నగా కొట్టి - 
భయ్యా కొన్ని రహస్యాలు నా పాడె తోనే పోనీవోయ్‌ అని 
పి.వి. అనడం అందరూ టీవీల్లో చూశారు. వాజ్‌పాయ్‌ని 
కూడా నరసింహారావు ఇదే కోరారు. 
రాజకీయాలకతీతంగా వాజ్‌ పాయ్‌ కూడా వ్యవహ 
రించి, నరసింహారావు కన్నుమూశాక (ప్రకటించి గొప్ప 
కోణాన్ని మనకందించారు. వారి ఆర్థిక సంస్కరణలు ఎంత 
గొప్పవో ఈ అణుశక్తి రంగాన్ని సమాయత్తపరచి సాగడం 
అంతే కీలకం. అంతే నరసింహారావు సిద్ధం చేయించారు, 
తాను కేవలం పరీక్షలు నిర్వహించడానికి అనుమతి 
నిచ్చానని వాజ్‌పాయ్‌ అన్నారు. వాయిదా వేసినట్టు, 
అంతర్జాతీయ వత్తిడికి లొంగినట్టు ఇక్కడ మనకు అనిపిం 
చినా అది ప్రపంచ దేశాలకు భారత్‌ అణు సామర్ధ్యాన్ని, 
వైఖరిని తెలియజేయడమే. అంతేకాకుండా థార్‌ ఎడారిలో 
పోఖ్రాన్‌ దగ్గర అణుపరీక్షలకు సిద్ధం చేయడంలో గూఢ 
చారి ఉపగ్రహాల కెమెరా కళ్ళను ఎలా బురిడీ కొట్టించాలో 
ఈ వ్యవధిలో మన శాస్త్రవేత్తలు, రక్షణ సిబ్బంది నేర్చుకు 
న్నారు. కనుకనే 1998లో జరిగిన పోఖ్రాన్‌-!! అణు 
పరీక్షల తర్వాత ప్రపంచం సులువుగానే భారతదేశాన్ని 
అంగీకరించింది. అదేవిధంగా నరసింహారావు ఆలోచనా 
ధోరణికి తగినట్టుగానే తరవాత వచ్చిన ప్రధానమంత్రులు 
సిటిబిటి, ఎన్‌పిటి ఒప్పందాలపై సంతకాలు చెయ్యలేదు. 
నిజానికి చాలా నిస్వార్థంగా నరసింహారావు పాటించిన 
బహుముఖ వ్యూహమిది. కనుకనే ఈ విషయాలన్నీ 
దగ్గరగా చూసిన ఏపిజె అబ్బుల్‌ కలాం - 
న దేశభక్తితో అలరారే రాజనీతిజ్ఞుడు పి.వి. నర 
సింహారావు అని కొనియాడటం ఎంతో 
అర్థవంతం అనిపిస్తుంది. 


తెలంగాణ | 50 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


గ్‌ర్ష పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు వ్యక్తిత్వం “ఇది” అని చెప్పలేం. మూడొందల 
అరవై డిగ్రీల పరిధిలో విస్తరించిన వ్యక్తిత్వం వారిది. అయినప్పటికీ రచయితలు, సాహిత్యవెత్తలు 
తమ వంతు ప్రయత్నంగా వీలైనంత వరకు పీవీ వ్యక్తిత్వంపై విశ్లేషణాత్మక రచనలను చేసి, 
పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఘనమైన నివాళులర్చించాలి..” అంటూ మన 
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చిన విధానం రోమాలు నిక్కపొడిచేలా చేసింది. 
అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని విశ్లేషించడ మనేది సామాన్యమైన విషయం కాదు. 
అయినప్పటికీ అందరూ తమ తమ గుప్పిట పట్టినన్ని రత్నమాణిక్యాలను ఒకదగ్గర చేర్చితే 
మహాసంపదౌతుంది కదా..! అల్లా నా కలం గుప్పిట సృజించగలిగేంత విశ్లేషణాక్షర 
రత్నమాణిక్యాలను సృజింపజేసి, కెసిఆర్‌ ఇచ్చిన పిలుపు బాటను అలంకరించే ప్రయత్నం 
చేయాలని సిద్దపడగానే ఏర్పడిన దృఢ సంకల్పం ఏమిటంటే - “పీవీ వ్యక్తిత్వం” అనే అంశంపై 
స్పష్టమైన పరిశోధనాత్మక విశ్లేషణ చేయాలని నాలో ఉదయించిన తపన. ఆ తపనతో పీవీ 
దివ్యాత్మకు నమస్కరించుకుని విశ్లేషణ ప్రారంభిస్తున్నాను. 
పీవీ బహుభాషా పాండిత్యం, సాహిత్య పఠిమ “పీవీ వ్యక్తిత్వంగా పరిగణించ వచ్చా?., 
పరిగణించలేం. ఎందుకంటే అవి 'పీవీ వ్యక్తిగత ప్రతిభి అనే అంశం పరిధిలోకి వస్తాయేగానీ 
పీవీ వ్యక్తిత్వం” అనే అంశం పరిధిలోకి రాలేవు. రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయి రాజకీయాల 
వరకూ విస్తరించిన వారి అత్యున్నత రాజకీయ జీవన విధానాన్ని “పీవీ వ్యక్తిత్వం” అనే అంశం 
పరిధిలోకి తీసుకోవచ్చా?., తీసుకోలేం. ఎందుకంటే ఆ అంశం “పీవీ వ్యక్తిగత ఎదుగుదలి 
అనే అంశం పరిధిలోకి తేవాలిగాని “పీవీ వ్యక్తిత్వం? అనే అంశం పరిధిలోకి కాదు. 
సంక్లిష్టమైన పరిస్తితులలోకి మన దేశం వెళ్లి, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినపుడు, దేశ ఆర్థిక 
పరిస్థితిని చక్కదిద్ది, అభివృద్ది పథాన నడిపించిన పీవీ తీరును “పీవీ వ్యక్తిత్వం” అనే 
అంశానికి ప్రామాణికంగా భావించవచ్చా?., భావించలేం. ఎందుకంటే ఆ అంశం 
“పీవీ వ్యక్తిగత పాలనా దక్షత” అనే అంశానికి ప్రామాణిక మౌతుందేగాని 'పీవీ వ్యక్తిత్వం 
అనే అంశానికి ప్రామాణికంగా భావించలేం. మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని పూర్తికాలం 
పాలించేలా చేసి, పరిపూర్ణమైన ప్రభుత్వంలా నిలబెట్టిన పీవీ శక్తి సామర్థ్యాలను “పీవీ 
వ్యక్తిత్వం” అనే అంశానికి ఆపాదించవచ్చా?., ఆపాదించలేం. ఎందుకంటే ఆ అంశం 
పీవీ వ్యక్తిగత రాజకీయ చాణక్యశక్తి, రాజనీతిజ్ఞత' అనే అంశానికి ఆపాదించాలే తప్ప 
పీవీ వ్యక్తిత్వం” అనే అంశానికి ఆపాదించలేం. ఇలా చెబుతూ పోతే.. లెక్కించ వీలులేని 
నక్షత్రాల్లా.. వారిలోని వివిధ అంశాల్లోని వైవిధ్యాలు బోలెడన్ని. పైగా అవన్నీ సామాన్యమైన 
స్థితిలో లేవు. ప్రతి అంశం కూడా ఆయా స్థితిగతుల్లో అసామాన్యమైన స్థితులకు చేరిన 
అంశాలు. అయినప్పటికీ వాటిని 'బహు ముఖ ప్రజ్ఞా సంపదలు'గా పరిగణించగలమేగానీ 
“వ్యక్తిత్వం” అనే అంశంగా పరిగణించలేం. 
పీవీలో దాగి ఉన్న ఏ అంశాన్ని “పీవీ వ్యక్తిత్వంగా పరిగణలోకి తీసుకోవాలని 
శోధించినపుడు., “పీవీ వ్యక్తిత్వం “ఇది” అని చెప్పలేం. “మూడొందల అరవై డిగ్రీల 
వరకూ విస్తరించిన వ్యక్తిత్వం” పీవీ వ్యక్తిత్వం” అంటూ కెసిఆర్‌ పీవీ వ్యక్తిత్వాన్ని 
| అభివర్ణించిన ఆ రెండు మాటలే నా శోధనకు మార్గం చూపాయి. మన ప్రకృతిలో 
| “ఇది” అని చెప్పలేనిది, మూడొందల అరవై డిగ్రీల వరకూ విస్తరించినది “ఆకాశం” 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 51 | జూన్‌ 2021 


ఒక్కటే. నిర్గుణ, నిరాకార, నిశ్చలమైన ఆకాశతత్త్వం కలిగిన వ్యక్తిత్వం 'స్థితప్రజ్ఞత' 
మాత్రమే. దేదీప్యమానంగా ప్రకాశించే నక్షత్రాలన్నిటికీ ఆధారభూతంగా “ఆకాశం” 
ఎలాగైతే ఉంటుందో... అలాగే పీవీ తత్వం లోతుల్లోకి వెళ్ళి పరిశోధిస్తే, వారిలోని 
అనేక నక్షత్రాలనే “బహుముఖ ప్రజ్ఞాసంపదలికు మూలాధారమై నిర్గుణ శక్తిలా వున్న 
ఏకైక ఆకాశతత్త్వ వ్యక్తిత్వరాజం మరేదో కాదు 'స్థితప్రజ్ఞత అని స్పష్ట మౌతుంది. 
లెక్కలేనన్ని నక్షత్రాలు ఎన్నివున్నా తనలో ఒదిగి ఉండేలా చేసు కోగలిగే మహాశక్తి 
ఆకాశానికి ఉన్నట్లుగా... పీవీలోని వ్యక్తిత్వంగా భాసిల్లే “స్థితప్రజ్ఞత అనే ఆకాశం, 
వారిలోని “బహుముఖ ప్రజ్ఞాసంపదలినే నక్షత్రాలను ఒదిగి వుండేలా ఒడిసి 
పట్టగలిగింది. స్థితప్రజ్ఞత” వ్యక్తిత్వంగా లేని వ్యక్తులకు బహు ముఖ ప్రజ్ఞాసంపదలే 
గనుక వుంటే, గర్వం విపరీతమై బుద్ది (భ్రష్ణుత్వం ఏర్పడి, సమాజ కంటకులుగా 
మారే ప్రమాదం ఉంటుంది. స్థిత ప్రజ్ఞత” వ్యక్తిత్వంగా కలిగిన పీవీ వంటి కారణ 
జన్ములు మాత్రమే నిగర్వులై, తమకు దైవానుగ్రహంతో సిద్ధించిన 'స్థితప్రజ్ఞతా వ్యక్తిత్వ 
శక్తితో “బహుముఖ ప్రజ్ఞా సంవదలిను సద్వినియోగ పరచి సమాజాన్ని 
ఉద్ధరించగలరు. 
ఉద్దరించే స్థాయి ఉచ్చస్థితిలోని పీవీ స్థితప్రజ్ఞతను రుజువుచేసే అంశాలను 
ఒక్కొక్కటిగా అన్నిటినీ సవివరంగా విశ్లేషిస్తే, ఒక పేజీ సరిపోదు.. ఏకంగా మహా 
(గంధాన్ని రాయవచ్చు. అందుకే ప్రస్తుతానికి వారి జీవితంలో జరిగిన, మనసుకు 
హత్తుకుపోయే అనేక సంఘటనల్లోని ఒక సంఘటనను సాక్ష్యంగా చేసుకుని, వారి 
స్థితప్రజ్ఞతా వ్యక్తిత్వ స్థాయిని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. వజ్రపు తత్త్వం తెలుసు 
కునేందుకు వ(జ్రం మొత్తాన్ని పరిశీలించక్కర్లెదు., అందులోని ఒక అణువు చాలు. 
వివర విశ్లేషణల్లోకి వెళితే - మన దేశ ప్రధాన మంత్రిగా పీవీ పదవీ కాలం 
ప్రారంభమైన కొంత కాలానికి వారి బాల్య స్నేహితులొకరు కలిసి నువ్వు ప్రధాన 
మంత్రి హోదాలో ఉండి కూడా.. ఎందుకని ఇంతవరకూ మన స్వగ్రామానికి ఏమీ 
చేయలేదు..” అని ప్రశ్నించారట. అందుకు పీవీ స్పందిస్తూ-'ఆ విషయాలన్నీ తరువాత 
మాట్లాడదాంగానీ, ముందు ఈ విషయం చెప్పు., నీ కొడుకు విదేశాల్లో ఉన్నాడు 
కదా..! క్షేమ సమాచారం తెలుసుకుంటున్నావా? అని నిమ్మళంగా అడిగారట. 
అప్పుడా మిత్రుడు “అక్కడ అంతా క్షేమమే.. కొంతకాలంగా తరచూ మాట్లాడుతున్నాను 
వాడితో.. ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు మనూళ్లోకి టెలిఫోన్‌ సదుపాయం 
వచ్చింది... అంటూ ఆనందంగా చెబుతూనే ఒక్కసారిగా మాట తడబడిందట ఆ 
మిత్రుడికి. తమ స్వగ్రామానికి ఏమి చేశారని పీవీని ప్రశ్నించిన నోటి నుండే, పీవీ 
సమాధానం చెప్పించిన చాతుర్యం యొక్క ప్రభావం, ఆ తడబాటుకు కారణం. 
టెలిఫోన్‌ వ్యవస్థ పటిష్టంగా లేని ఆ రోజుల్లో.. పీవీ స్వగ్రామంలో.. అందునా 
వారి హయాంలో.. టెలిఫోన్‌ సదుపాయం వచ్చిందంటే... పీవీ తమ స్వగ్రామానికి 
ఏమీ చేయనట్టా..!? నిజానికి అక్కడి జీవన వికాసానికి దోహదపడే ఎన్నో అంశాలను 
మెరుగుపరచినట్టే కదా. పీవీ ప్రధాని అవ్వక ముందు, వారి స్వగ్రామంతోపాటుగా 
దేశంలోని అనేక గ్రామాల్లో టెలిఫోన్‌ సౌకర్యం లేదు. వారు ప్రధానిగా బాధ్యతలు 
చేపట్టిన తర్వాతే దేశ గ్రామీణ టెలిఫోన్‌ వ్యవస్థ పటిష్టమైంది. ఈ సంఘటన వారి 
జీవితంలో జరిగిన అనేక సంఘటనల్లో అణువంతే అయినప్పటికీ పీవీ స్థిత ప్రజ్ఞతా 
స్థాయిని రుజువు చేసింది. 'దేశంలోని ఎన్నో గ్రామాలను అభివృద్ధి పథాన నపడంలో 
భాగంగానే.. నా స్వగ్రామాన్ని కూడా అభివృద్ది చేశానేగాని.. ప్రత్యేకంగా కాదు. 
కాబట్టి డాంబికంగా ప్రచారం చేసుకోవడం దేనికి!?” అన్నట్లుగా పీవీ ఆలోచనా 
విధానం ఉండేదని సుస్పష్టం చేస్తోంది ఈ సంఘటన. పీవీకి స్థితప్రజ్ఞత వ్యక్తిత్వంగా 
గనుక లేకపోయుంటే, వారి స్నేహితునికి ఆ ప్రశ్న అడిగే అవసరం ఏర్పడేది కాదు. 
ఎందుకంటే వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ తగిన ప్రచారం జరిగుందేది. 
అలనాటి కుర్తాళం పీఠాధీశులవారి చేతుల మీదుగా సన్యాసాశ్రమాన్ని 
స్వీకరించడానికి సిద్దపడుతుండగా.. ఆ సమయంలో వెతుక్కుంటూ వచ్చి వరించిన 


ఆ మహోన్నత పదవిలో.. నిరాడంబర అప్రకటిత 
సాధువులా.. దేశంలోని సమస్త ప్రాంతాలను సమదృష్టితో 
చూస్తూ. ప్రచార హంగులకు దూరంగా వుంటూ.. మన దేశం 
సర్వతోముఖమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి బలమైన 
పునాదులు వేసిన ఘనులు పీవీ. 

సర్వశక్తులూ ఉండి కూడా స్థిత ప్రజ్ఞతతో సాధారణ 
మనిషిలా దర్శన మివ్వడం యోగి తత్త్వం. “బహుముఖ ప్రజ్ఞ 
సంపదలు” ఉండి కూడా స్థిత ప్రజ్ఞత'తో సాధారణ సాధువులా 
వ్యవహరించడం శీ తత్త్వం. యోగి తత్తాన్ని, వది తత్వాన్ని 
రెండిటినీ కూలంకషంగా పరిశీలిస్తే., క “'సితప్రజ్ఞతా 
వ్యక్తిత్వం” యోగిత్వ వ్యక్తిత్వానికి సరితూగేలా ఉందనడంలో 
అతిశయోక్తి లేదని అర్ధమౌతుంది. 

యోగులైన మహనీయులు తమ తత్త్వం తామెప్పుడూ 
ప్రకటించుకోరు. వారి తత్వంలోని వెలుగు కిరణాలు 
సహజంగా కాంతులీనుతాయి. ఒకవేళ ఆ వెలుగు కిరణాల 
కాంతిని గుర్తించాల్సిన సమాజం గుర్తించాల్సిన విధంగా 
గుర్తించకపోతే.. వాటిని గుర్తించాల్సిన విధంగా గుర్తించేలా 
చేసి.. తద్వారా లోక కల్యాణానికి నాంది పలికేలా చేసే 
బాధ్యతను ప్రకృతి తీసుకుంటుంది. అందుకే పీవీ విషయంలో 
ఆ ప్రకృతీశక్తి కెసిఆర్‌ రూపంలో వచ్చి, పీవీ వ్యక్తిత్వ తత్వంలోని 
వెలుగు కిరణాలను గుర్తించాల్సిన విధంగా గుర్తించేలా చేసి, 
పీవీకి దక్కాల్సిన విధంగా దక్కకుండా పోయిన గౌరవాన్ని 
చక్రవడ్డీతో సహా దక్కేలా చేసి, తగురీతిన సత్మరించే 
సత్మార్యానికి శ్రీకారం చుట్టింది. ఇది సుస్పష్టమైన సత్యమని 
ప్రస్తుతం మన కళ్ళముందే నిరూపిత మైంది. పీవీ స్థిత ప్రజ్ఞతా 
వ్యక్తిత్వ శక్తి ప్రకృతీశక్తిని తమ పక్షాన నిలబడేలా చేసిందంటే, 
కచ్చితంగా [పు 'స్థితప్రజ్ఞతా వ్యక్తిత్వం” యోగిత్వంతో 
అనుసంధానం చెందిన తత్వమని నిర్ధారణౌతోంది. కాబట్టి, 
అటువంటి యోగిత్వపు వ్యక్తిత్వం కలిగిన పీవీ “వ్యక్తిత్వ యోగి” 
అన్నది నిస్సందేహంగా అక్షర సత్యం. 

అ 


తెలంగాణ | 52 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


ద్యావనపల్లి సత్యనారాయణ 


క్రిణ భారత దేశంలో తెలంగాణలోనే గిరిజన జనాభా ఎక్కువగా ఉంది 
(సుమారు పదిశాతం), తెలంగాణ ప్రజల చారిత్రక సాంస్కృతిక మూలాలు 
కూడా గిరిజనుల్లోనే ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన జనాభా 
కేంద్రీకృతమైన చోటల్లా గిరిజన మ్యూజియంలు పెట్టాలని కృషి చేస్తున్నది. 
తద్వారా విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులకు తెలంగాణ సాంస్కృతిక 
మూలాలను పరిచయం చేయాలనేది సంకల్పం. ఈ నేపథ్యంలో ఇప్పటికే 
అందుబాటులో ఉన్నవి, అందుబాటులోకి రానున్నవైన గిరిజన మ్యూజియంల 
వివరాలు, విశిష్టతలను తెలుసుకుందాం. 


1962-63లో ఏర్పాటైన “గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థలో 
భాగంగా గిరిజన సంగ్రహాలయాన్ని ఏర్పరిచారు. అప్పటి నుండి గిరిజన వస్తు 
సామగ్రిని సేకరిస్తూ వస్తున్నారు. 1989లో జరిగిన జవహర్లాల్‌ నెహ్రూ 
శతజయంతిని పురస్కరించుకుని ఈ సంగ్రహాలయానికి “నెహ్రూ శతజయంతి 
గిరిజన సంగ్రహాలయం” అని నామకరణం చేసి, భారత ప్రభుత్వం విడుదల 
చేసిన నిధులతో మూడు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. రాష్ట్రంలోని అన్ని 
గిరిజన ప్రాంతాల నుంచి గిరిజన జీవనం, కళలకు సంబంధించిన అనేక 
వస్తువులను భారీగా సేకరించి, వాటిని వివిధ విభాగాలలో (గ్యాలరీలలో) 
అమర్చి ప్రదర్శనకు అందుబాటులో ఉంచారు. అలా 2003 ఫిబ్రవరి 17న 
ఇప్పుడున్న నెహ్రూ శతజయంతి గిరిజన సంగ్రహాలయం ప్రజలకు అందు 
బాటులోకి వచ్చింది. ఈ సంగ్రహాలయంలో కింది విభాగాలున్నాయి. 

1. గిరిజన గుడిసెల విభాగం 

2, గిరిజన జీవన సాంస్కృతిక వస్తు విభాగం 

త దృశ్య (శ్రవణ విభాగం 

4 (ప్రాంగణ (ప్రదర్భన విభాగం 

ర్‌. గిరిజన కళా ప్రాంగణ విభాగం. 


సంగ్రహాలయంలో ప్రవేశించగానే సందర్శకులను గోండుల ఎద్దుల బండి 


స్వాగతిస్తుంది. నాయకపోడు గిరిజనుల మాన్లు కన్పిస్తాయి. 

చెంచు గ్యాలరీలో చెంచు గిరిజన వేటాడే విధానం, 
భూమిలో నుంచి గద్దలు తవ్వుకునే విధానం, వారి 
బాణాలు, తేనె సేకరణ పనిముట్లు, తేనె సేకరణ 
విధానాలను డయోరమాలు, (సూక్ష్మ ప్రతిరూపాలు), 
షోకేసుల్లో ప్రదర్శించారు. 

సంగ్రహాలయం మొదటి అంతస్థులో గిరిజన గుడి 
సెలను ప్రదర్శన నిమిత్తం నిర్మించారు. అలాంటివి 
ఇందులో చెంచు గుడిసె, బంజారా గుడిసె, కోయ 
గుడెసె, ఎరుకల గుడిసెలు కన్పిస్తాయి. ఆయా గుడిసెల్లో 
వారి జీవన విధానం ప్రస్ఫుటంగా కన్పించే విధంగా 
అవసరమైన చోటల్లా గిరిజనుల విగ్రహాలు రకరకాల 
పనుల్లో నిమగ్నమైనట్లుగా శిల్పించారు. ఈ గుడిసెలను 
చూస్తే చాలు ఆయా గిరిజనుల జీవన విధానం, 
సంస్కృతులు ఎలా ఉంటాయో తెలుస్తాయి. సమ్మక్క 
సారలమ్మల గద్దెలు, ప్రతిరూపాలను ప్రతిష్టించారు. 

సాంస్కృతిక గ్యాలరీలో గిరిజనుల సంగీత పరికరాలు, 
గుస్కాడీ పరికరాలు, చేపలు, పక్షులు, కుందేళ్ళ వంటి 
చిన్న జంతువులను వలలు నప్పు పట్టుకునే పరికరాలు, 
వేట పనిముట్లు, పోడు వ్యవసాయ పనిముట్లు, ఇంటి 
పనిముట్లు, నృత్య వేషణ వస్తువులు, ముఖ తొడుగులు, 
బుట్టబొమ్మలు, లంబాడీ, కొలామీల ఆభరణాలు, గిరిజన 
పంచాయతీ విధానాలు, భీమాయక్‌ ఆలయ పరికరాలు, 
గోండుల సమాధుల పరికరాలు, ఇనుము, లక్క కాల్చిన 
మట్టి (టెర్రకొట్ట), ఇత్తడి బొమ్మలు, మొదలయినవి 
ప్రదర్శనలో ఉన్నాయి. 

దృశ్య శ్రవణ విభాగంలో ఉన్న లఘు చిత్ర 
ప్రదర్శనశాల (మినీ ఆడిటోరియం)లో విద్యార్థులకు, 
అధికారులకు, శిక్షణలో ఉన్న అధికారులకు ముందస్తు 
అనుమతితో 25-80 నిమిషాల నిడివి గల లఘు 
చిత్రాలను ప్రదర్శిస్తారు. ఇవి ఆయా గిరిజనుల జీవన 


శైలులు, సాంస్కృతిక విశేషాల మీద చిత్రించినవి. 

సంగ్రహాలయం 6 గిరిజన గుడిసెలున్నాయి. మూడో అంతస్థులో 
“సమాచార గ్యాలరీ? ఉంది. ఇందులో గిరిజనులు పెళ్ళిళ్ళు, పండుగల్లో 
ఉపయోగించే ముఖ తొడుగులను అలంకంరిచారు. రెండవ అంతస్థు మెట్లు 
ఎక్కగానే 

సంగ్రహాలయం ముఖ ప్రాంగణం కోయల, సవరల సాంప్రదాయక 
పెయింటింగుల్లోని చిత్రాలతో అలకరించ బడింది. ప్రాంగణం కుడివైపు 
గోండుల గుస్సాడి నృత్యం, ఎడమ వైపు కోయల కొమ్ము నృత్యం బొమ్మలను 
ప్రదర్శనకుంచారు. 


కుమ్రం భీము మ్యూజియం 


అల్లూరి సీతారామరాజు చేసినదాని కంటే పెద్ద గిరిజన పోరాటం కుమ్రం 
భీముది. తెలంగాణలో తమకు స్వాతంత్ర్యం కావాలని పోరిన మొదటి వ్యక్తి 
కూడా కుమ్రం భీము. ఆ విషయం తెలిసిన సురవరం ప్రతాపరెడ్డి, కమ్మూనిస్టులు 
తమ కార్యకర్త బద్దం ఎల్లారెడ్డిని స్వయంగా కుమ్రం భీము అమరస్థలికి పంపించి, 
వివరాలు సేకరించి గోల్కొండ పత్రికలో వరుస కథనాలు ప్రచురించారు. 
అంతకు మించి కుమ్రం భీము నుంచి ఎందరో స్ఫూర్తి పొంది తెలంగాణకు 
స్వతంత్రం కావాలని పోరాడారు. ఆ పోరాటాల ఫలితంగా నిజాం పాలన నుంచి 
తెలంగాణ విముక్తమై స్వతంత్ర భారత దేశంలో భాగమైంది. అంతటితో కుమ్రం 
భీము ప్రభావం ఆగిపోలేదు. 1981 నాటి గోండు గిరిజన పోరాటానికి 
ఊపిరినిచ్చింది. ఆనాటి ఇంద్రవెల్లి కాల్పుల్లో కూడా ప్రభుత్వ తూటాలకు 
పలువురు అమాయకులు బలి అయ్యారు. 

ఆ తరువాత సరిగ్గా ముప్పయ్యేళ్ళకు మొదలైన ప్రత్యేక తెలంగాణ రాష్ట 
సాధన నాయకుడు కేసీఆర్‌కు కూడా కుమ్రం భీము పోరాటం స్ఫూర్తినిచ్చింది. 
ఈసారి ఆ స్ఫూర్తి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైంది. తనకు 
స్ఫూర్తినిచ్చిన అమర వీరుడు కుమ్రం భీమును తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 
ఐన కేసీఆర్‌ మర్చిపోక తెలంగాణ ఏర్పడిన తరువాత వచ్చిన కుమ్రం భీము 
తొలి వర్ధంతి సభకు స్వయంగా హాజరై రూ. 25 కోట్లతో కుమ్రం భీము స్మారక 
సంగ్రహాలయం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన మాటకు అనుగుణంగా 
కుమ్రం భీం మ్యూజియం నిర్మాణం, ఆయన 76వ వర్థంతి నాటికి 
(16-10-2016) పూర్తయ్యింది. కుమ్రం భీం జిల్లా కేంద్రమైన అసిఫాబాదుకు 


60 కి.మీ. దూరంలో పచ్చని కొండలు, లోయలు, 
జలపాతాల మధ్యనున్న కుమం భీం స్వస్థలం 
జోడెఘాట్‌లో నిర్మించబడిన ఈ మ్యూజియంలో 
ముందస్తుగా పూర్తయిన మొదటి అంతస్థులో సుమారు 
రూ. ముఫ్ఫై లక్షల ఖర్చుతో ఈ కింది అంశాలు ప్రదర్శ 
నకు పెట్టబడినవి. 


1. శిల్పాల వ్రదర్భన 

2. గిరిజన వస్తువుల ప్రదర్భన 

ఈ గిరిజన దేవతల ప్రదర్శన 

4. గిరిజన పెయింటింగ్స్‌ ప్రదర్భన 

ల్‌ గిరిజన ఫోటోలు, శిల్పాల ప్రదర్శన 


శిల్పాల ప్రదర్శన: 

మ్యూజియం (ప్రదర్శనా ప్రాంతం ప్రారంభంలో, 
చివరలో నిలువెత్తు ఫైబర్‌ గ్లాస్‌ శిల్పాలను ప్రదర్శించారు. 
1940 సెప్టెంబర్‌ 10 నాడు జోడెఘాట్‌ భూపోరాటంలో 
నైజాం పోలీసుల తూటాలకు కుమ్రం భీముతో పాటు 
పదముగ్గురు గిరిజనులు బలయ్యారని ఆనాటి డైరెక్టర్‌ 
జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ నివేదిక పేర్కొంది. మ్యూజియంలో 
కూడా కుమ్రం భీముతో కలిపి పదమూడు గిరిజన అమర 
వీరుల శిల్పాలను ప్రదర్శించడం జరిగింది. జోడెఘాట్‌ 
చివరి పోరాటానికి ముందు భీము సమీపంలో ఉన్న 
గామ దేవత అవ్వల్‌ పేన్‌ దగ్గర ఉత్సవం జరిగిన 
తరువాత గిరిజనులతో సమావేశమై 'జల్‌-జంగల్‌ - 
జమీన్‌ మనవే కాబట్టి, మన స్వతంత్రత (మావె నాటె- 
మావె రాజ్‌) కోసం కొట్లాడుదామని పిలుపునిచ్చాడు. ఈ 
నేపథ్యంలో కనిపించే విధంగా శిల్పాల వెనుక అవ్వల్‌ 
సన్‌ దృశ్యం చిత్రీకరించబడింది. భీము మాటలు కూడా 
పర్యాటకులకు విన్సించే విధంగా సౌండ్‌ బాక్సులు 
ఏర్పాటు చేయడమైంది. కుమ్రం భీముకు... తుడం దెబ్బ 
కొట్టి కుమ్రం సూరు కుడి భుజంగా, తూటు కొమ్ము ఊది 
వెడ్మ రాము గిరిజనులను మేల్మొలపడంలో సహాయ 
పడ్డారు. కాబట్టి వారి శిల్పాలను కూడా భీము శిల్పానికి 
కుడి - ఎడమ భాగాల్లో నిలబెట్టడం జరిగింది. 

మ్యూజియం చివరి భాగంలో గుస్సాడి నృత్యానికి 
సంబంధించిన 16 శిల్పాలను ప్రదర్శనకు పెట్టారు. 
ఇందులో గోండు గిరిజన సంప్రదాయ నృత్యకారులైన 9 
మంది గుస్సాడీలు నృత్యం చేస్తున్నట్లున్న శిల్పాలుండగా, 
వాటికి ఇరువైపులా ముగ్గురు వాయిద్యకారులు నిజమైన 
వాయిద్యాలైన కాలికొమ్‌, పేప్రె, డప్పులు వాయిస్తున్న 
ట్లున్న శిల్పాలను నిలుపడం జరిగింది. అన్ని శిల్పాలకూ 
నిజమైన గుస్సాడీ టోపీలు, కటి వస్త్రాలు, జోలెలు, 
కోలలు (దండాలు), అందేలు (గుంగుర్లు) మొదలైనవి 
సంప్రదాయబద్ధంగా అమర్చడం జరిగింది. గుస్సాడి 
బృందం నృత్యం చేసేటప్పుడు వినిపించే సంగీతాన్ని 


తెలంగాణ | 54 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


శిల్పాల వెనుక ఏర్పాటు చేశారు. 

మ్యూజియంలోని ప్రధాన హాలు పక్కనున్న త్రికోణాకార స్థలంలో పది 
పీటల మీద సుమారు 40 సూక్ష్మ శిల్పాలతో కుమ్రం భీము చరిత్రలోని 
ప్రధానమైన పది ఘట్టాలను ప్రదర్శించారు. ఒక ప్రత్యేక లంబాడీ ప్రీ శిల్పాన్ని 
సంప్రదాయక వేషధారణతో ప్రదర్శించారు. 


గిరిజన దేవతల ప్రదర్శన: 


పైన పేర్మొన్న త్రికోణాకార స్థలంలో గిరిజన దేవతలను వారి సంప్రదాయక 
ఆలయాలతో ప్రదర్శనకై ఏర్పాట్లు చేశారు. వాటిని ఆయా గిరిజనులే స్వయంగా 
కట్టారు. ఆ ఆలయాల వెనుక గిరిజనులు సంప్రదాయకంగా ఎన్నుకునే చెట్లను 
చిత్రించారు. సందర్శకుడికి ముందుగా కన్పించేది సిరియాళ్‌ దేవతాలయం. 
అంధ్‌ గిరిజనులు సాధారణంగా మూరెడెత్తులో మట్టితో ఈ ఆలయాన్ని కట్టారు. 
మ్యూజియంలో మాత్రం మట్టితో చేయడం జరిగింది - మన్నిక సం! లశ 
13వ శతాబ్దం చివరలో పాల్కురికి సోమన “పండితారాధ్య చరిత్ర”, “బసవ 
పురాణం” (గ్రంథాల్లో రాసిన శివభక్తుడు సిరియాళుని చరిత్రే అంధ్‌ సిరియాళ్‌ 
చరిత్ర, సిరాళ్‌ దేవత. 

తరువాత కొలాము గిరిజనుల భీమన్న (ట్‌ నిర్మించబడింది. పంచ 
పాండవుల్లో రెండవాడైన భీముడు తమ ఆడపడుచు హిడింబిని పెళ్ళి చేసుకొని 
ఘటోత్మచున్ని కన్నాడు అని నమ్ముతూ కొలాములు భీమున్ని కొలుస్తారు. 
భీముని గుడిలో వారు నిలిపే గదల (గజాల) పైన ఈ చారిత్రక చిత్రాలను 
తొలుస్తారు. ఈ గుడిలో వారు సంప్రదాయకంగా పూజించేటప్పుడు వాయించే 
డోలు తదితర వాయిద్యాలను కూడా పెట్టారు. 

భీమన్న గుడి తరువాత గోండు గిరిజన దేవతల సన్నిధిని ఏర్పాటు చేశారు. 
ఇందులో వారి ప్రధాన దైవాలైన పెర్సాపేస్‌, సతిక్సేస్‌, జల్లి దేవరలు నిలిపారు. 
పెర్ఫాపేన్‌ (పెద్దదేవుడు) అనేది ఒక కంక కట్టి పైన గొడుగు ఆకారంలో 
జంతువు వెంట్రుకల సముహాన్ని అమర్చిన నిర్మాణం. ఆ వెంట్రుకలను 
ఆఫ్రికాలోని లేమూర్‌ జంతువుల నుంచి సేకరిస్తారు. మహారాష్ట్రలోని చాందా 
పట్టణంలో ఉండే గోండులు వాటిని దిగుమతి చేసుకొని కావలసిన ఇతర 
ప్రాంతాల గోండులకు సంప్రదాయబద్దంగా విక్రయిస్తారు. 

గోండులు జంగూబాయి, కంకాళి దేవతలను తమ తల్లులుగా భావిస్తారు. 
వారి నుంచి పహండికూపర్‌ లింగో పోషణ స్థితిని పొంది తమ జాతి ప్రవర్తన 
నియమావళిని రూపొందించారని నమ్ముతారు. ఈ విశ్వాసాన్ని సూచించే లింగో 
కిరీటం, జంగూబాయి / కంకాళి చిత్ర పటాలను చిత్రీకరించి ప్రదర్శనకు 
పెట్టారు. 

నాయకపోడు గిరిజనులు - భీముడితో పాటు పాండవులు, వారి బావ 
కృష్ణుడు (కిట్ట మూర్తి, ఆయన భార్య లక్ష్మి దేవరను (ఆడ బిడ్డగా) కొలుస్తారు. 
కాబట్టి వారికి సంబంధించిన ఇల్లారి (గుడి) కట్టి, అందులో లక్ష్మీదేవర, భీమన్న 
గజాలను ప్రదర్శనకు పెట్టారు. 


వస్తువుల ప్రదర్శన: 


మ్యూజియం (ప్రధాన హాలులో పాత ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఉండే 
అన్ని గిరిజన తెగలకు సంబంధించిన వస్తువులను ప్రదర్శనకు పెట్టడం 
జరిగింది. మొదటి షోకేసులో కుమ్రం భీము మనుమడుగా ప్రభుత్వం సహాయం 
పొందిన సోనేరావు ఇంటి నుంచి తెచ్చిన కుమ్రం భీము (వాడిన) వస్తువులు 
ఇత్తడి బిందె, పళ్ళెం, చెంబు, కత్తి, దండ కడియాలు, భీము భార్య సోంబాయి 
వాడిన వస్తువులు, పెట్టుకున్న నగలు, ఉంగరాలు, మణికట్టులు తదితర 


వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. రెండు, మూడు 
షోకేసుల్లో గోండు సంస్కృతికి సంబంధించిన వస్తువులు, 
మరో షోకేసులో గోండులకు ఇత్తడి వస్తువులు చేసి ఇచ్చే 
ఓజ వారి హస్త కళలు, ఇంకో షోకేసులో కమ్మరి 
వస్తువులను ప్రదర్శించారు. 

కుమ్రం భీముకు భూపోరాటంలో తూటు కొమ్ము ఊది 
సహకరించిన వెద్మ రాము (తోటి) వాయించిన తూటు 
కొమ్ము (కాలికొమ్‌), దక్కి సన్నాయి, వాడిన పళ్ళెం, 
చెంబు తదితర వస్తువులను ఒక ప్రత్యేక షోకేసులో 
ప్రదర్శించారు. ఎరుకల సోది బుట్ట, పక్షులను, చేపలను 
పట్టే వలలు, తదితర వస్తువులను మరొక షోకేసులో 
ప్రదర్శించారు. మరికొన్ని షోకేసుల్లో అంధ్‌ గిరిజన వస్తు 
వులు, వాయిద్యాలు, వ్యవసాయిక పరికరాలు (సూక్ష్మ), 
అంధ్‌ భగవంతరావు వైద్య మూలికలు (42 రకాలు) 
ప్రదర్శించారు. ఒక ప్రత్యేక షోకేసులో గోండు, కొలాము, 
అంధ్‌, లంబాడీ నగలను ప్రదర్శించారు. 


పెయింటింగ్స్‌ ప్రదర్శన: 


గోండుల రాజ చిహ్నం రాయగజకేసరి (ఏనుగంతటి 
శత్రువులకు సింహస్వప్నం), పౌరాణిక గోత్రాన్ని (నల్వస్‌ 
సగ) సూచించే సంప్రదాయిక పక్షులు, వారి మొత్తం ఏడు 
గోత్రాలను తెలిపే జెండా పెయింటింగ్స్‌ ను మ్యూజియం 
ముందు గోడలపై ప్రదర్శించారు. అలాగే కోయ 
గిరిజనుల సంప్రదాయక పెయింటింగ్‌, కొలాము గిరిజన 
ప్రీ పెయింటింగ్‌ ను కూడా గోడలపై ప్రదర్శించారు. 


ఫోటోల ప్రదర్శన: 


గోండులు, వారి సహచర గిరిజనుల జీవితాల్లో 
ఆసక్తికరమైన సంఘటనలు, సాంస్కృతిక విశేషాలను 
తెలిపే పెద్దపెద్ద ఫోటోలను (5౫8 అడుగుల పరిమా 
ణంలో ఉన్న ఫోటోలను) గోడలకు అమర్చారు. గోండుల 
సంస్కృతిని ప్రపంచానికి తెలిపిన హైమండార్స్‌, మ్యూజి 
యం అంకురార్పణ తపన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 
తదితరుల ఫోటోలను కూడా భారీ పరిమాణాల్లో ప్రదర్శిం 
చారు. కుమ్రం భీము, ఆయన భార్య సోంబాయిలతో 
పాటు భీము కుడి, ఎడమ భుజాలుగా పేరొందిన కుమ్రం 
సూరు (కొలాము), వెడ్మ రాము (తోటి) ఫోటోలను కూడా 
సందర్భోచిత స్థలాల్లో ప్రదర్శించారు. 

తెలంగాణ ఏర్పడిన తరువాత గిరిజనులను సముచి 
తంగా గౌరవిస్తూ తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ గిరిజన 
మ్యూజియం కుమ్రం భీము స్ఫూర్తిని ఈనాటి తరానికి 
అందించేందుకు ప్రతీకగా నిలిచింది. మ్యూజియం ప్రాం 
తంలో ఉన్న గిరిజనులు, పచ్చని అడవులు, లోయలు, 
జలపాతాలు, జంతువులు పర్యాటకులకు అదనపు 
ఆకర్షణలుగా నిలుస్తాయి. 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 55 | జూన్‌ 2021 


| 


| 


చెంచులక్ష్మి మ్యూజియం 


తెలంగాణాలో ఉన్న గిరిజనుల్లో చెంచులను మరీ వెనుకబడిన జాతిగా 
గుర్తించారు. వీరి సంప్రదాయక నివాస ప్రాంతం నల్లమల అడవులు. వీరు 
శ్రీశైల మల్లికార్జున స్వామికి, అహోబిల నరసింహస్వామికి తమ ఆడపడు 
చులను ఇచ్చి పెళ్ళి చేశామని నమ్ముతారు. కాబట్టి చెంచుల జీవన పరిస్థితులను 
తెలిపే మ్యూజియాన్ని 2009లో కట్టి దానికి చెంచులక్ష్మి మ్యూజియం అని 
పేరు పెట్టారు. 

చెంచులు తాము ఎక్కువగా ఇష్టపడే తేనెను పెద్ద పెద్ద గుట్టల దరులు, 
సరుల్లో ఉండే తేనె పట్టులను కొట్టుకొని నేకరించుకుంటారు. ఈ ప్రయత్నంలో 
ప్రధానంగా చెంచు మనిషి, అతని భార్య, భార్య సోదరులు భాగస్వాములవు 
తారు. ఈ సాహసోపేత కార్యక్రమాన్ని ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా 
శిల్పాలలో నిలిపారు. ఈ నిర్మాణంపై నుంచి 'గుట్టపై నుంచి దూకుతున్నట్లుగా” 
జలపాతాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణాన్ని ఆనుకొని సుమారు 200 
అడుగుల పొడవైన సొరంగ మార్గం ఇంగ్లీషు అక్షరం ఎల్‌ ఆకారంలో ఏర్పాటు 
చేశారు. ఈ సొరంగంలో సందర్శకుడికి కుడి వైపు 4 అరలు, ఎడమవైపు 
మూడు అరలు ఏర్పరచి, ఒక్కొక్క అరలో చెంచులు నిప్పును తయారు చేసుకునే 
విధానం, గడ్డలను తవ్వుకునే అథానం, వంటి చెసుకునే వఏథానం. కుక్క 
సహాయంతో వేటాడే విధానం, జబ్బుపడిన మనిషిని కావడిలో మోసుకుంటూ 
వైద్యుడి వద్దకు వెళ్ళడం, వారి పరిసర ఆడవుల్లో ఉండే ఎలుగుబంట్లు, పులులు 
తదితర జంతువులను నిలువెత్తు శిల్పాల్లో చిత్రించి నిలిపారు. సొరంగ మార్గం 
నుంచి బయటకు రాగానే 45 అడు గుల పొడవు, వెడల్పుల పరిమాణాల్లో 
ఒక వట వృక్షాన్ని శిల్పించి పెట్టారు. దాని మీద పక్షులతో పాటు నలు దిక్కులా 
పిల్లలు జారడానికి ఏర్పాట్లు చేశారు. 

అయితే కారాణాంతరాల వల్ల శిల్పాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. 
ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ మ్యూజి యాన్ని సందర్శించి, 
ధ్వంసమైన శిల్పాలతో పాటు మరిన్ని శిల్పాలను, మరి కొన్ని కొత్త కట్టడాలను 
చేపట్టాలని, వాటిని వచ్చే మార్చినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా 
పెట్టుకున్నారు. మ్యూజియంకు అనుబంధంగా ఉన్న రెస్టారెంటును కూడా 


పునరుద్ధరించి, మ్యూజియం వెనుకున్న ఖాళీ స్థలంలో 
చిన్నపాటి జంతుప్రదర్శన శాలను కూడా ఏర్పాటు చేసి 
శ్రీశైలం వెళ్ళే భక్తులను ఆకర్షించాలని ప్రభుత్వం 
ఆశిస్తున్నది. 


మేడారం సమ్మక్క మ్యూజియం 


భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధిక 
సంఖ్యలో భక్తులను ఆకర్షించేది మేడారం జాతర. ఈ 
జాతరలో కోటి మందికి పైగా భక్తులు పాలు 
పంచుకుంటారు. ఇంతటి ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట 
ప్రభుత్వం 2012లో సుమారు రూ. మూడు కోట్ల 
నిధులతో మేడారంలో మ్యూజియం కట్టాలని, కోయ 
దేవతను తీసుకువచ్చే చిలుకల గుట్టకు కంచె కట్టి 
పరిరక్షించాలని నిర్ణయించింది. 2016లో మేడారానికి 
అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే చర్యలు 
చేపట్టాలని ప్రభుత్వం నిధులు కేటాయించింది. 

2017లో చిలుకలగుట్ట చుట్టూ కంచె కట్టడం 
పూర్తయింది. మ్యూజియం భవనం నిర్మాణం కూడా 
2018 డిసెంబర్‌ నాటికి పూర్తయింది. గిరిజన 
సాంస్ఫృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధికారులు ఈ 
మ్యూజియాన్ని సందర్శించి అందులో ఉన్న సుమారు 12 
గ్యాలరీలను, మ్యూజియం బయట ఉన్న ఖాల్లీ స్థలాలను 
పరిశీలించి వాటిల్లో కోయ జీవన సంస్కృతులకు 
సంబంధించిన వస్తువులు, కళాఖండాలు, చిత్రాలు, 
ఫోటోలు, సమ్మక్క - సారలమ్మల వీరగాధలోని ప్రధాన 
ఘట్టాలను శిల్పాలలో ఎలా చిత్రీకరించాలో ప్రణాళికలు 
రచించు కున్నారు. అనుకున్న ప్రకారం అన్ని పనులు 
పూర్తయి మేడారం జాతర 2018 జనవరి 28 నాటికి 
ఈ మ్యూజియాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 


భద్రాచలం గిరిజన మ్యూజియం 


పై విధంగానే భద్రాచలంలోని ఐ.టి. డి.ఏ. (సమీకృత 
గిరిజన అభివృద్ధి సంస్థ) పరిపాలక భవన సముదాయం 
లోని ఒక భవనంలో గిరిజన కళావస్తు సంగ్రహాలయాన్ని 
నిర్మించారు. 


రాంజీ గోండ్‌ మ్యూజియం 


1857-60ల మధ్య బ్రిటీషు, నిజాం ప్రభుత్వాల 
దాష్టీకాలకు వ్యతిరేకంగా నిర్మల్‌ ప్రాంతంలో వేయి మంది 
గోండు వీరులతో కలిసి పోరాడి అశువులు బాసిన రాంజీ 
గోండ్‌ పేరు మీద కూడా కొత్తగా మ్యూజియాన్ని కట్టడం 
ప్రారంభించనున్నారు. 

ఇలా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 
మాత్రమే అరడజను గిరిజన మ్యూజియంలు పురుడు 
పోసుకొని విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులు, 
సందర్శకులను అమితంగా ఆకర్షించనున్నాయి. అ 


తెలంగాణ | 56 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


స్వీడన్‌లోని స్టాక్‌ హోమ్‌లో 1972 జూన్‌ 5 నుండి 16 వరకు జరిగిన 
మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రపంచ పర్యావరణ 
దినోత్సవం ఆలోచన ఏర్పడింది. రెండు సంవత్సరాల తరువాత (1974), 
మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని “ఓన్లీ వన్‌ ఎర్త్‌ థీమ్‌తో 
నిర్వహించడం జరిగింది. ఆరోజు గుర్తుగా ప్రతి సంవత్సరం 1974 నుండి 
ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతోంది. 

జూన్‌ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా గుర్తించడం వెనుక ఉ 
న్న ప్రధాన ఆలోచన ఏమిటంటే, మన పర్యావరణాన్ని ముఖ్య సమస్యలైన 
గ్లోబల్‌ వార్మింగ్‌, సముద్ర కాలుష్యం, మానవ అధిక జనాభా, వన్యప్రాణుల 
రక్షణ, స్థిరమైన వినియోగం వంటి పర్యావరణ సమస్యల గురించి 
చర్చించడం, తీసుకోవలసిన చర్యల గురించి అవగాహన తీసుకురావడం. 
తద్వారా అవసరమైన కార్యాచరణను ప్రజలు, ప్రభుత్వాలు చేసుకోవడానికి 
అవకాశం కూడా ఉంటుంది. 2021 సంవత్సరానికి గాను ప్రపంచ 
పర్యావరణ దినోత్సవం “పర్యా వరణ వ్యవస్థ పునరుద్ధరణ” అనే అంశాన్ని 
ప్రధానంగా ఎంచుకుంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2021 
నుండి 2030 వరకు పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ పై ఖచీ దశాబ్దంగా 
ప్రకటించింది. తద్వారా భూగోళ, జల పర్యావరణ వ్యవస్థలపై అవగాహన 
కల్పించి వందల మిలియన్ల హెక్టార్లను పునరుద్ధరించడం లక్ష్యంగా 
పెట్టుకుంది. 

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అసమతుల్యత కారణంగా ఏర్పడిన 
సంక్షోభాలను పెంచుకోవటమా లేక వాటికి సరైన పరిష్కార మార్గాలను 
వెతికి ఆచరణలో పెట్టడమా అనేది నిర్ణయించు కోవాలిసిన కీలకమైన 
రోజులు. పర్యావరణ అసమతుల్యం వల్ల నేడు ప్రపంచ మానవాళికి 
జరుగుతున్న నష్టం అణుబాంబుల వల్ల కలిగే విస్ఫోటనం కన్నా ఎక్కువగా 
కనపడుతోంది. నేడు మానవ సమాజం మేలుకోకపోతే “భవిష్యత్‌ తరాలు 
అంధకారం కావడానికి ఎక్కువ సమయం పట్టదు అనేటువంటి సంకేతాలు 
కనబడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా 
ప్రకారం, 1970, 1980లలో కంటే ఈ రోజు విపత్తులు మూడు రెట్లు 
ఎక్కువ జరుగుతాయి. పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమ వంటి ఇతర 
రంగాలతో పోలిస్తే వ్యవసాయం వాటి ప్రభావంలో 63 శాతం నష్టాన్ని 
చవిచూస్తుంది. 2020 సంవత్సరంలో వాతావరణ మార్చులకు ఆజ్యం 
పోసిన అనేక పర్యావరణ విపత్తులు, ఉష్ణమండల తుఫానులు, తుఫానులు, 
కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల వల్ల సంభవించిన ఘోరమైన 


వరదలు ఉన్నాయి. 2021 లో మలేషియా, ఫిలిప్పీన్స్‌లో 
వరదలు, ఇండోనేషియాలో అగ్నిపర్వత విస్ఫోటనం, 
భారతదేశంలో భారీ అటవీ అగ్నిప్రమాదం, పాపువా 
న్యూ గినియాలో కొండచరియలు, రష్యాలో హిమపాతం 
వంటి పర్యావరణ విపత్తులు సంభవించాయి. ఈ 
విపత్తుల కారణంగా వేలాది మంది మరణించారు, 
లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల కోట్ల 
రూపాయల నష్టాలను కూడా కలిగించాయి. 
ఇవాళ మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి 
అన్ని కాలుష్యం అయిపోయి మనం తినే 
ఆహారం మన ప్లేట్లోకి విషం రూపంలో వచ్చి గ 
చేరింది. పారిశ్రామిక అభివృద్ధి యొక్క క్రీ Jr, 
ప్రతికూల ప్రభావాలు మానవ శీ ఫై, 
జీవితాలను ప్రభా వితం చేశాయి. భూ 
ప్రపంచంలో వచ్చిన పర్యావరణ 
మార్పు లకు వివిధ సమస్యల 
రూపాల్లో హెచ్చరికలను చూశాము. 
ఉదాహరణకు, అటవీ నిర్మూలన అనేక జి శ న్ని 
జీవుల ఆవాసాలను నాశనం చేసింది. ఇ“ 
sf | జ్‌ అ 
పర్యావరణ వ్యవస్థ లలో >, 9 
అసమతుల్యతను కలిగించింది. అడవుల్లో ఉ — 
ండాల్సిన జంతువులు నేడు నివాస వలీ శి 
ప్రాంతాల్లోకి రావడానికి ప్రధాన కారణం కూడా 
అడవుల విస్తీర్ణం గణనీయంగా పడిపోవటం, సరైన 
నీటి వనరులు లేక పోవడం కూడా అనే విషయాన్ని 
మనం గమనించాలి. వివిధ ప్రాంతా లలో మిడుతలు 
పెద్ద దండు రూపంలో వచ్చి పంటలు నాశనం వేట 
పరిస్థితులను కూడా మనకు చెదురు మదురుగా ఎదు- 
రవుతూనే ఉన్నాయి. అధిక ఉష్ణో గ్రతలు, అధికంగా 
పొడి నేలలు అడవి మంటలకు దారితీశాయి, మన 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


తెలంగాణ | 57 | జూన్‌ 2021 


పర్యావరణ వ్యవస్థల నాశనాన్ని వేగవంతం చేసాయి. 
అదనంగా, ఈ మధ్యకాలంలో ప్రపం చవ్యాప్తంగా 
వ్యాపించిన కరోనావైరస్‌ ఆర్థిక మాంద్యం, సామాజిక 
అస్థిరత, భయాందోళనలు, లక్షల మరణాలకు 
కారణమైంది. పర్యావరణ వ్యవస్థ నాశనానికి కారణమైన 
వివిధ అంటు వ్యాధులు ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ 
మంతటా వ్యాపించాయి. 

ప్రపంచీకరణ వల్ల తరచూ రవాణా చేయడం వల్ల 
వ్యాధులు వ్యాప్తి కూడా మరింత వేగంగా జరిగింది. 
(ప్రపంచంలో ఆర్థికంగా ఎంతో వేగంగా అభివృద్ధి 
చెందుతున్న దేశాలు ప్రపంచ పర్యావరణానికి తూట్లు 
పొడవడం పోటీల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తు న్నాయి. 
కార్బన్‌ డై ఆక్సైడ్‌ లాంటి విషవాయువుల విడుదల 


చేయటంలో చైనా, యూరోపియన్‌ యూనియన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ - మొత్తం 


ప్రపంచ ఉద్దారాలలో 41.5శాతం వాటా ఉండగా, దిగువ 100 దేశాలు 
కేవలం 3. 6శాతం మాత్రమే ఉన్నాయి. పర్యావరణ సమతుల్య తను 
పాటించకుండా కేవలం అభివృద్ధి ఆధారంగా దూసుకు వెళ్ళిన దేశాలు నేడు 
ప్రపంచ మానవాళి ప్రమాదాలకు కారణ భూతాలు అవుతున్నారన డంలో 
తప్పులేదు. 2015 పారిస్‌ ఒప్పందం నుండి అప్పటి అమెరికా అధ్యక్షుడు 
డొనాల్డ్‌ ట్రంప్‌ బయటికి రావడం పర్యావరణానికి భారీ నష్టమే జరిగింది. 
అయితే ఇప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యావరణ మార్పులపై శ్రద్ద పెట్టటం, 
ధరిత్రి దినోత్సవం రోజున దాదాపు 45 దేశాల అధినేతల తో చర్చించి, 
పర్యావరణ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరడం జరిగింది. 
దీనితోపాటు 2005 నాటి అమెరికా కాలుష్య ఉద్గారాల స్థాయిని 
2030నాటికి 50 శాతం పైగా తగ్గించడానికి కృషి చేస్తామని చెప్పడం 
జరిగింది. అంతేకాకుండా 2035 సంవత్సరం నాటికి అమెరికా విద్యుత్‌ 
రంగాన్ని పూర్తిగా కర్బన కాలుష్య రహితంగా చేస్తామన్నారు. 
COVID-19 మహమ్మారి ప్రారంభానికి ముందు, మన చుట్టూ ఉన్న 
గాలి శతాబ్దాలుగా విడుదలయ్యే గ్రీన్‌ హౌస్‌ వాయువుల 
"త్రూ పరిమాణం కార ణంగా ఊపిరి పీల్చు కోవడానికి చాలా 
విషపూరితమైనదిగా భావించబడింది. కరోనా వైరస్‌ 
షీ? ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలిగించడమే 
కాకుండా జీవ వైవిధ్యం ఎంత ప్రమాదకర స్థితిలో 
ఉన్నది తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం 
శా మొత్తం వైరస్‌ వ్యాప్తిని ఆపడానికి వివిధ రకాలైన 
hh ఆంక్షలను విధించింది. ఇది చాలా మందికి అసౌక 
j= ర్యానికి కారణం కావచ్చు కాని పర్యావరణంపై సాను 
fr ఊ కూల ప్రభావం చూపుతుంది. ఫ్యాక్టరీ కార్యకలాపాల 
న్‌ సస్పెన్షన్‌, విమాన రాకపోకల తగ్గింపులను చూశాము, ఇవి 
కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్దారాలను గణనీయంగా తగ్గించాయి. గతంలో 
తీవ్రమైన వాయు కాలుష్యంతో బాధపడుతున్న ప్రాంతాల్లో గాలి నాణ్యత 
మెరుగుపడి నందున ప్రజలు సుదూర పర్వతాలను చూడగలిగారు. ప్రపంచ 
వ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో, మన పర్యావరణ 


Dl tase “me SE 
వ్యవస్థలకు కొంత విరామం లభించింది. ఈ 
సమయంలోనే మహా సముద్రాలు, నదుల కాలుష్యం 
చాలా వరకు తగ్గుముఖం పట్టి, కాలువల్లో వివిధ 
జలరాశులు కనిపించడం (ప్రారంభించాయి. మనుషులు 
జీవించడానికి పరిశుభ్రమైన గాలి, నీరు, భూమి 
లేకపోతే మనం మనుగడ సాగించలేము. ఒకవైపు 
భారీగా పెరుగుతున్న జనాభా, మరొకవైపు గణ 
నీయంగా అంతరించిపోతున్న ప్రకృతి సహజ సంపద 
ప్రపంచ మానవాళికి పెను ప్రమాద హెచ్చరికలను 
ప్రకృతి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. అయినా మనిషి 
మారలేదు, ప్రకృతిపై కనికరము చూపించడం లేదు. 
పేదరికం, సహజ వనరులు క్షీణించడం, నీటి నాణ్యత, 
పారిశుద్ధ్యం లేకపోవడం వంటి సవాళ్లతో, చాలా మంది 
పౌరులు విషపూరితమైన, అనారోగ్యకర మైన జీవన 
పరిస్థితుల భారాన్ని భరిస్తున్నారు. 

గ్రీన్‌ ఫీల్డ్‌ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలను నిర్మిం 
చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభివృద్ధి చెందు 
తున్న దేశాలు వ్యవసాయ వ్యర్థాలను (౨8 గడ్డి, 
మొక్కజొన్న కాండాలు) బహిరంగంగా కాల్చే పద్దతిని 
నియంత్రించాల్సిన అవసరం ఉంది, ఇది గ్లోబల్‌ 
వార్మింగ్‌కు ఏటా మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ 
మరియు బ్లాక్‌ కార్బన్‌లను అందిస్తుంది. క్షేత్ర వ్యర్థాలను 
బయోచార్‌గా మార్చడాన్ని ప్రోత్సహించడానికి అభివృద్ధి 
చెందుతున్న దేశాలు దూకుడుగా జాతీయ కార్య 
క్రమాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన 
పర్యా వరణాన్ని అన్ని జీవులను దయతో చూడాలి. 
మనం నివసించే వాతావరణం మన ఆరోగ్యానికి 
మాత్రమె కాదు, మానవ మనుగడకు కూడా చాలా 
ముఖ్యం, కాబట్టి దానిని కాపాడుకోవలసిన అవసరం 
మనకు ఉంది. అ 


Printed and Published by Arvind Kumar IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, on 
behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Sri Balaji Graphics, #1-8-1/8/26, Cellar & Ill Floor, Housefed 
Bhavan, Baghlingampally, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23326064. 


తెలంగాణ | 58 | జూన్‌ 2021 


రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రత్యేక సంచిక 


నేనున్నా... 


a 


భయం వద్దు! 
ఎంజీఎంలో 
సీఎం భరోసా! 


RNI No. TelTel/2015/61759 Date of Publishing every month 4th 
Postal Regd. No.HD/1217/2021-23 Posting Date: every month 6th & 7th 


PRINTED MATTER 


From: 

The Commissioner, 

Information & Public Relations Department, 
10-2-1, Samachar Bhavan, A.C. Guards, 
Masabtank, Hyderabad - 500 028. 


